సంపాదకుడు 


డా॥ ఎల్లూరి శివారెడ్డి 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 81 


సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


హే 


- సంపాదకుడు :డా. ఎల్లూరి శివారెడ్డి 


తొలి ముద్రణ : 1990 
సురవరం ప్రతాపరెడ్డి 
సాహిత్య వైజయంతి, 

& ఆంధ్ర సారస్వత పరిషత్తు, 
తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌. 


ద్వితీయ ముద్రణ : సెప్టెంబర్‌, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 
వెల : క 60/- 


ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
దూరవాణి : 040-29703142. 


Publication No : 81 


Suravaram Pratapareddy 
Peethikalu 
Edited by-Dr.Yelluri Shiva Reddy 


First Edition : 1990 
Suravaram Pratapareddy 
Sahitya Vaijayanthi & 
Andhra Saraswata Parishat, 
Tilak Road, Hyderabad. 


2" Edition : September, 2019 
Telangana Sahitya Akademi 


Copies : 1000 
Price : Rs. 60/- 


DTP : Desktop Publishers 


Printed at : 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhavan, Ravindra 
Bharathi, Hyderabad - 500004. 
Ph :040-29703 142 


సురవరం పీఠికలు - విజ్ఞాన 'పేటికలు 


ప్రాచీన కావ్యాలకు 'అవతారికలు), నాటకాలకు “ప్రస్తావనలు కూర్చటం 
సంప్రదాయం. నన్నయ అవతారిక రూపంలో వేసిన బీజం మహావృక్షంగా ఎదిగి 
అనేక పేర్లతో శాఖోపశాఖలుగా విస్తరించింది. [గ్రంథాన్ని పాఠకుడు అర్థం 
చేసుకోవడానికి అవసరమయ్యే సమాచారాన్ని ఇవ్వడం 'పీరికి ప్రధాన లక్ష్యం. 
గ్రంథం తనంత తానుగా ఇవ్వని, పాఠకునికి అవసరమైన, పాఠకుడు 
తెలుసుకోగోరే వివరాలను పీఠిక అందిస్తుంది. గ్రంథ పఠనానికి పూర్వరంగాన్ని 


సిద్ధం చేస్తుంది. 


సురవరం ప్రతాపరెడ్డి తన గ్రంథాలకు తాను పీఠికలు రాసుకున్నాడు. 
గ్రంథకర్త తన [గ్రంథానికి తానే రాసుకున్న పీఠికలు ఆ గ్రంథం రాసిన సందర్భం, 
దాని లక్ష్యం, అందుకేర్పరచుకున్న ప్రణాళిక, నిర్వహణలో తనకెదురైన కష్టనష్టాలు, 
అంచన విశిష్టత గురించి తెలియజేస్తాయి. దీని వల్ల గ్రంథకర్త యొక్క పరిశోధనా 
దృష్టిని, కృషిని పాఠకుడు గుర్తించగలుగుతాడు. సృజనాత్మక రచయితగా, 
పరిశోధకుడిగా, పత్రికా సంపాదకుడిగా, మేధావిగా సురవరం ప్రతాపరెడ్డి 
సుప్రసిద్ధుడు. అందుకే చాలామంది రచయితలు కోరి ప్రతాపరెడ్డి గారిచే పీఠికలు 
వ్రాయించుకున్నారు. పొగడ్తలు, తెగడ్తల జోలికి పోకుండా గ్రంథంలోని 
విషయానికే పరిమితమై రాసే ఉత్తమ వ్యక్తిత్వం ప్రతాపరెడ్డిది. గ్రంథంలో రాని 
అంశాలను, అందులో చేర్చాల్సిన విషయాల గురించి చర్చించడం, 
చారిత్రకాంశాలను కొత్త రీతిలో నిర్ణయించడం, (గ్రంథంలోని విశిష్టతను 
పాఠకులకు తెలియజేయడానికి ఈ పీఠికలు సహకరించాయి. ఇందులో కొన్ని 
పీఠికలు సుదీర్హంగా వున్నాయి. అభినందనల స్థాయిలో చిన్న పీఠికలు కూడా 
వున్నాయి. విసృతమైన పాండిత్యం, వినూత్నాంశాలతో కూడిన ఆవిష్కరణలతో 
తన పీఠికలు సమాచారాత్మకంగా, విజ్ఞానాత్మకంగా వుండి పాఠకులను 
ఆకట్టుకుంటాయి. ఈ పుస్తకాన్ని తిరిగి ముద్రిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 


హైద్రాబాద్‌, 
16.08. 2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 





కీ;శే॥ సురవరం ప్రతాపరెడ్డి 


సురవరం వారి హృదయ పీరిక 


సృజనాత్మక రచయితగా కలం సాగించి, పత్రికా రచయితగా పరిణతి కెక్కి, 
పరిశోధకుడుగా స్థిరపడి, మేధావిగా తెలుగు సాహిత్యంలో ప్రకాశించిన ప్రతిభాశాలి 
ప్రతాపరెడ్డి. వ్యాసకర్తగా వినూత్న విషయాల్ని రాసులు పోశారు. రెడ్డిగారు ఎంత 
గొప్ప పరిశోధకులో వారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, 
రామాయణ విశేషాలు నిరూపిస్తాయి. సురవరం వారు పీఠిక వ్రాసినా అది ఒక 
ప్రామాణిక వ్యాసంలా ఉంటుంది. వారి పీఠికలు ఒక గ్రంథంగా రావటం పరిశోధకు 
లకు సంతోషదాయకం. 


గ్రంథానికి పీఠిక కరదీపిక లాంటిది. ఆ రచనలో ఏ మూల ఏముందో పీఠిక 
చూపెడుతుంది. పీఠిక మొక్కుబడదికి రాసేది కాదు. ఒక గ్రంథంలోని మూలతత్త్వాన్ని 
సూత్రప్రాయంగా పీఠికలో చెప్పడం జరుగుతుంది. సురవరం వారి పీఠికలను గమనిస్తే 
అందులో సాంఘిక చరిత్రకు పనికివచ్చే సాధన సామగ్రి విశ్లేషణ అధికంగా ఉంటుంది. 
శుకసప్తతి, శ్రీ బ్రహ్మేశ్వర పురాణం, గంగాపుర మహాత్యాలకు కూర్చిన పీఠికల్లో 
సాహిత్యశాస్త్రానికి సంబంధించిన అంశాలకన్నా సంస్కృతికి సంబంధించిన విషయ 
ప్రస్తావన ఎక్కువగా ఉంది. అది ప్రతాపరెడ్డి గారి అభిరుచిని తెలుపుతుంది. సమకాలీన 
పండితుల ప్రకృతి కన్నా భిన్నమైంది రెడ్డిగారి స్వభావం. శబ్ద చర్చలు చేసినచోట్ల 
తప్ప తక్కిన చోట్ల భాషాపాండిత్యాలకు చాలా దూరంగా ఉంటారు. కథావస్తువుకు 
మూలాలను వెదకడంలో ఆయన దిట్ట. విశ్రాంతి తెలియని అధ్యయన వ్యసనం, 
అనేక (గ్రంథావలోకనం, మననశీలత, వారికి ఒక విషయాన్ని తలస్పర్శిగా 
విశ్లేషించడంలో తోడ్చడ్డ సుగుణాలు. ఒక రచన్ని ఏ రకమైన పరిజ్ఞానంతో చదవాలో 
ముందే పీఠికలో వెల్లడిస్తారు. రెడ్డిగారు వందలకొద్దీ (1930 నాటికి సుమారు 50) 
తాళపత్ర గ్రంథాలు సేకరించారు. అంత భద్రంగా, నిర్ణిద్రంగా సేకరించువాన్ని తాళపత్ర 
ప్రతులు ఎవరి చేతుల్లో పడి అదృశ్యమైనవో! కృష్ణార్ణున సంవాదాన్ని సంపాదించి 
అచ్చు వేయించారు. శుకసప్ర్తతికి ప్రామాణికమైన పీఠిక సమకూర్చారు. తెలుగు 


త్రి 


సాహిత్య చరిత్రలో శుకసప్తతికి ప్రచారం దక్కించిన ఘనత ప్రతాపరెడ్డి గారి పీఠికది. 
శుకసప్తతి, హంసవింశతి వారు నచ్చి మెచ్చిన గ్రంథాలు. 


ప్రతాపరెడ్డిగారి పీఠికల్లో తమ గ్రంథాలకు వ్రాసుకొన్నవీ, ఇతరుల గ్రంథాలకు 
వ్రాసి పెట్టినవీ ఉన్నాయి. వారి పీఠికలు ఉత్తేజాన్ని కలిగిస్తూ, విజ్ఞానదాయకంగా 
ఉంటాయి. సాహిత్య శాస్త్రంలో చక్కని ప్రవేశమున్నా శబ్ద మీమాంసల గందరగోళంలో 
పడిపోరు. తెలుగులో కొమర్రాజు లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారిలాగా సశాస్రీయమైన పరిశోధన దృక్పథం ఆయనది. ఈ 
గ్రంథంలోని ముప్ఫై పఠికల్ని పరిశీలిస్తే అందులో పదిహేను పీఠికలు స్వీయ గ్రంథాలకు 
వ్రాసుకున్నవే ఉన్నాయి. ఇంకో సుదీర్ణమైన పీఠిక ఆయన సంకలితం చేసిన గోలకొండ 
కవుల సంచికకు సంబంధించింది. ఇందులో సుదీర్హ పీరికలూ ఉన్నాయి. చిటిపొటి 
అభినందనలూ ఉన్నాయి. (గ్రంథాలకు వ్రాసిన ప్రస్తావనలూ ఉన్నాయి. ఎంత చిన్న 
పీఠికలైనా వాటి వెనక ఉన్న నేపథ్యం తెలుస్తుందని వాటిని సంకలనం చేయడం 
జరిగింది. 


సురవరం వారి శైలి విలక్షణంగా ఉంటుంది. విషయ ప్రతిపాదనకు తగినంత 
భావావేశం, హృదయంలోకి సూటిగా దూసుకుపోయే వాక్య నిర్మాణ వైఖరి, వీరి 
రచనా గుణాలు. ఆర్థవమైన భావావేశంతో వారు తమ శైలికొక శోభను 
సంతరించుకున్నారు. ఈ పీఠికల్లో చాలాభాగం గ్రాంథికంలో సాగిన రచనలే. అయినా 
వారి రచన గ్రాంథికంలా అనిపించదు. గ్రాంథికంలోని కృత్రిమత వారి రచనలో 
తక్కువ. *...నే నవలంబించిన శైలి (గామ్యము కాదనియు, శిష్ట వ్యవహార 
మందుండుననియు, ఇదే ఈనాటి గ్రాంధికమనియు పూని నిరూపించుటకే...” (పుట. 
133) - అని వారు అంటారు. సురవరం వారి రచన వ్యావహారికమని పేలవంగా 
ఉండదు. (గ్రాంథికమని బరువుగా ఉండదు. వారి రచనకు వేగం ఎక్కువ. ఒక 
పత్రికా సంపాదకునికి ఉండవలసిన వేగంతో పాటు పరిశోధకునికి అవసరమైన 
ఒరవడి కూడా ఉంటుంది. 


ప్రతాపరెడ్డి గారి పీఠికాపురంలో పొగడ్తల అగడ్తలు లేవు. నిందాలాపాల 
మోహరింపులు లేవు. అప్పుడప్పుడు అక్కడక్కడ యధార్థ విషయాల ఛురికలు మాత్రం 
గుచ్చుకుంటాయి. తనకు వ్యక్తిగతంగా నచ్చినవీ, నచ్చనివీ అనే బేధభావం లేకుండా 
విషయ ప్రధానంగా ఉంటాయి పీఠికల్లోని అభిప్రాయాలు. 


4 


సురవరం వారి ఈ వాక్యాలను కొన్నింటిని గమనిస్తే ఆయన వాక్యరీతి 


తెలుస్తుంది : 


“కవి లేని దేశ మరణ్యము - కవిలేని జాతి యనాగరక సంఘము” - (పు. 
24) 


“పాపము ఓరుగల్లు పోతన్నను లాగుకొని పోయి కడప మండలములో 
స్థాపించినారు. మహబూబునగరు అప్పకవిని గోదావరిలో వేయుదమా, కృష్ణలో 
నుంచుదమా లేక గుంటూరులో నిశ్చయము చేయుదమా అని తగవులాడినారు... 
దోమకొండ కవియగు మల్లారెడ్డిని లాగుకొని పోయి గోదావరిలో పడవేసినారు.” 
(పు. 32) 


“సాహిత్య శాస్త్రములో భారతీయులు పరిశ్రమ చేసినట్లుగా మరియే యితర 
దేశీయులును పరిశ్రమించి యుండలేదు” (పు. 51) 


“కాళ్ళీరము తరువాత సాహిత్య శాస్తమందు ఎక్కువ కృషి చేసినది మన 
ఆంధ్రదేశము” (పు. 57) 


“విద్యా పోషణమే నిజమైన విఘ్నేశ్వర పూజ. మన ప్రాచీనులు విద్యను 
గులాంగిరికి ఎన్నడు తార్చుటకై ప్రయత్నించి యుండలేదు” (పు. 77) 


“అలాజద్దీన్‌ ఖిల్జీ, జెరంగజేబు, అసఫజా చరిత్రలకంటె మన చరిత్రలు 
మాత్రము తక్కువైనవా! మనము వారివలె ఘోరాలు చేసిన వారము కాము. కాన 
బహుశ మనమే మెరుగేమో!” (పు. 62) 


“మరి శుకసప్తతి కర్తయగు కదిరీపతి కేవల మాకులపై గంటము త్రిప్పిన 
వాడు కాదు. అహితులపై కఠారిని గూడ ప్రశంసాపాత్రముగా ద్రిప్పినట్టివాడు.” 
(పు. 11) 


ప్రతాపరెడ్డి గారి పీఠికలు కొన్ని ముఖ్యంగా శుకసప్తతి పీఠిక - హైదరాబాదులో 
నాకు లభించలేదు. ఇక్కడి ప్రయత్నంతో విసిగిపోయి, శ్రీ ఆరుద్రగారికి, డా॥ కోవెల 
సంపత్ముమారగారికి జాబు వ్రాస్తే వారు వెంటనే పంపి తమ సౌజన్యాన్ని ప్రదర్శించారు. 
శ్రీ యస్‌. యన్‌.రెడ్డిగారు, శ్రీ నీలా జంగయ్యగారు, ప్రియశిష్యులు టి. లక్ష్మీనారాయణ, 


సి. బాలకృష్ణ పిల్లలమర్రి రాములు పీఠికల సేకరణలో చాలా సహకరించారు. ఈ 
పీఠికల గ్రంథానికి ప్రూఫులు చూసే బాధ్యత ఇష్టపడి తీసుకున్నారు సహృదయ కవి 
మిత్రులు డా॥ జి.చెన్నకేశవరెడ్డిగారు. వీరందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు 
తెలుపుకుంటున్నాను. నాచేత ఈ పని చేయించిన ఆచార్య సి. నారాయణరెడ్డిగారికి, 
డా॥ దేవులపల్లి రామానుజరావుగారికి, శ్రీ యస్‌.యన్‌.రెడ్డిగారికి నా రసాంజలి. 


- డా॥ ఎల్లూరి శివారెడ్డి 


6 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


పీరికా సోపానాలు 


పుట 

సురవరం వారి హృదయపీఠిక 00000 0వం టమ టా 3 

1 సంఘోద్దరణము............ (1925 ప్ర.ము, ద్విము.?) ................ 9 
2. రెడ్డికుల నిర్ణయ చంద్రిక ................2౬22222 1927 wires 10 
3. కృష్ణార్ణున సంవాదము ..........౨౨ల (1930) .............. 11 
క. "హిందువుల పరిడుగలు స (1931s 12 
5. హిందువుల పండుగలు ................ (ద్వి ము. 19838) .............. 17 
6. శ్రీబ్రహ్మేశ్వర పురాణము... (1931)... 20 
7 ఉచ్చల ఏషాదము అ భలము (1988) essere: 28 
8. గోలకొండ కవుల సంచిక ...................... (9 కట సా 31 
9. నిజాము రాష్ట్ర పరిపాలనము..................... (1936) .............. 43 
10 కాపులకు nee LBD eres 46 
11. హైందవ ధర్మవీరులు (1938)... 48 
12. హైందవ ధర్మవీరులు.................... (ద్విము. 1952) .............. ర్‌0 
13. రాజాబహద్దూరు వెంకట్రామరెడ్డి ................ (1939) జలజల ర్‌1 
14 (ధర్మగీత పు ప (1940) టు ర్‌4 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21, 


22, 


28. 


24. 


25, 


26. 


27. 


28. 


29, 


30. 


మొగలాయి కథలు ................. లలల. (1940) sess ర్‌5్‌ 


రామాయణ విశేషములు..........౨౨౨౨౨ల (19480) 56 
అలంకార వసంతము...................౬౬౭౭౭౭౭౭౭ (1944) .............. 57 
ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము.......... (1944) aes ర్‌రి 
గంగాపుర మహాత్యము... టల (1946s 62 
ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ నివేదిక...... (LAT) సానా 82 
ఆంధ్రుల సాంఘిక చరిత్ర... (1949)... 86 
ఆంధ్రుల సాంఘిక చరిత్ర.............. (ద్విము. 1950) .............. 97 
ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము ............ (1949) లా 101 
ప్రజాధికారములు ౫ మ ప వప వను (1951) ........... 109 
ప్రబంధ పాత్రలు ......౨౨౨౨౨౨౨౨౦౦ లల లలల (1951) ........... 110 
శుకసప్తతి... (19510)... 112 
యువజన విజ్ఞానము............౨౨౨౨౨ల. (11951) 125 
మన రాజ్యాగ ముల (1951) weiss 128 
టకతుకోరోర EHD (1952) assis 134 
కవి కర్ణామృతము ................లల లలల లలల లలల లలల (ల 137 


సంఘోద్దరణము * 
- సురవరం ప్రతాపరెడ్డి 


ఈ [గ్రంథమందు గూర్చడిన వ్యాసములన్నియు నాచే నప్పుడప్పుడు పినాకినీ, 
మాతృసేవ, రెడ్డరాణి, ఆంధ్ర సర్వస్వము, లోకమాన్య పత్రికలకు వ్రాయబడినవై 
యుండెను. ఈ వ్యాసము లన్నియు నయిదారు సంవత్సరములకు బూర్వము నాచే 
రచియింపబడెను. ఇటీవల గోలకొండ పత్రికలో బ్రకటింపబడిన వ్యాసముల 


గొన్నింటిని జేర్చియున్నాడ. పై పత్రికల సంపాదకులకు నా కృతజ్ఞతను 
వెల్లడించుచున్నాడను. 


ఈ వ్యాసములు సంఘ సంబంధమయినవి యగుటచే నొక్కచో గూర్చి 
యున్నాడను. ఇవి ప్రచురణ యోగ్యములయినను కాకున్నను నా సాహసమును 
పాఠకులు మన్నింతురు గాక! 


xX 1925 (ప్ర.ము.), (ద్వి. ముద్రణ. ?) 


రెడ్డికుల నిర్ణయ చంద్రిక * 
- శేషాద్రి రమణకవులు & వేంకటకృష్ణకవి 


ఈ రెడ్డికుల నిర్ణయ చంద్రికను శ్రద్ధాయుక్తులై పండితులచే వ్రాయించి 
ముద్రింపించి ఆంధ్ర చారిత్రక పరిశోధనకు దోడుపడి, రెడ్డి సంఘమును తన 
జాతీయతా విషయమున మేలుకొలిపిన శ్రీ దోమకొండ సంస్థానాధీశ్వరులగు 
శ్రీ రాజా రాజేశ్వరరావు బహద్దూరుగారు చాలా ధన్యులు. ప్రశంసాపాత్రులు. 


ఈ (గంథముపై ఖర్చులు పోగా మిగిలిన యాదాయమును హైద్రాబాదులోని 
రెడ్డి హాస్టలునకై యయాచితముగా ననుగ్రహించిన శ్రీ రాజులుంగారి యౌదార్యమును 
రెడ్డి విద్యార్థి వసతిగ్భహ కార్యనిర్వాహక సభ్యులు కడుంగడుC బ్రశంసించుచు వారికి 
గృతజ్ఞతాబద్దులై యున్నవారు. 


xX 1927 


కృష్ణార్దున సంవాదము * 
(గయోపాఖ్యానము) 
- నాదెండ్ల గోపమంత్రి 


నేను 10 సంవత్సరముల క్రిందట నిజాము రాష్ట్రమందు కొన్ని పల్లెలలో 
నించుమించు 50 వణకు అముద్రిత గ్రంథముల సేకరించి గత సంవత్సరము వానిని 
హైదరాబాద్‌ రెడ్డి విద్యార్థి వసతిగృహమునకిచ్చి యచ్చటి గ్రంథాలయములో 
లిఖితగ్రంథముల శాఖ (Manuscript branch) నొక దాని నేర్పాటు చేసితిని. 


నాచే సంపాదింపబడిన గ్రంథములలో నీ గయోపాఖ్యానముండెను. దీనిని 
ముద్రించుటకై నా మిత్రులగు శ్రీ శేషాద్రిరమణ కవులు నన్ను ప్రోత్సాహపబిచుటచే 
దాని నిపుడు ముద్రింపగలిగితిని. శ్రీ శేషాద్రిరమణకవులు ప్రోత్సహించిన నేరమునకై 
వారినే దీనికింబీరిక వ్రాయుటకై కోరితిని. వారు సంతోషముతో వ్రాసియిచ్చిరి. కాని 
మా కార్యాలయమువారి ప్రమాదమువలన నది పోగొట్టుకొనిపోయెను. మరల 
శ్రీకవులను రెండవ పీఠిక వ్రాయుటకై నిర్బంధించితిని. ఇందుండున దట్టి పీఠికయే! 
ఈ శ్రమలకన్నింటికిని వారియెడ నేనత్యంత కృతజ్ఞతా బద్దుడను. ఆంధ్రులు మమ్మిట్టి 
[గ్రంథముల ముందును ముద్రించి వారికి సమర్పించుకొనుటలో సహాయ పడుదురని 
నమ్ముచున్నాను. 


౫ 1930 


హిందువుల పండుగలు * 
- సురవరం ప్రతాపరెడ్డి 
ప్రథమ ముద్రణ పీరిక 


ప్రతి మతమందును బండుగలు గలవు. అవి యనేక కారణములచేత జరుపం 
బడుచున్నవి. హిందువులందును బండుగలు పెక్కు గలవు. బహుశః హిందువులలో 
నుండు నన్ని పండుగలు యితర మతస్థులందును లేకుండవచ్చును. అయినను 
హిందువులలో ననేకులకుందాము పండుగల నేల చేయుచున్నారో తెలియదని 
చెప్పవచ్చును. సుప్రసిద్ధములైన విజయదశమి దీపావళి పండుగల విషయమై 
పండితులు సహితము సరియైన కారణములు చూపించుటలేదు. అంధ పరంపరగా 
వాడుకొను కారణములే చూపుదురు కాని యవి సరియైనవా కావా యను విషయమును 
విచారించు శ్రమకుంబోరు. ఈ [గ్రంథ రచనమున మదియొక కారణమని మొదలే 
విన్నవించుకొనుచున్నాను. 


సాధారణముగా పండుగలను హిందువులు వ్రతములుగా నెంచుచున్నారు. 
ప్రతి వ్రతమును మంత్రపూర్వకముగ జరుపుచున్నారు. మంత్రముల నుచ్చరించుటకు 
పురోహితుల యావశ్యకముందును. హిందువులలో బండుగలు బహు ప్రాచీనమునుండి 
యేర్చడుచు వచ్చినవి. బీసీ విషయమై బహు పురాణములందు చర్చించియున్నారు. 
ఇంతియగాక కొన్ని స్మృతి గ్రంథములందును వీని చర్చ గలదు. హారీతస్మ ఎతీయం 
దిట్లున్నది. 
శ్లో! మహానవమ్యాం ద్వాదశ్యాం భరణ్యామపి పర్వసు। 

తథాక్షయతృతీయాయాం శిష్యాన్నాధ్యాపయేద్ద్విజః॥ 


xX 1931 


శో మాఘమాసేతుసప్తమ్యాం రథ్యాఖ్యాయాంతు వర్ణయేత్‌ 
అధ్యాపనం సమభ్యంజన్‌ స్నానకాలేచ వర్ణయేత్‌॥ 


అనగా, 


మహానవమియందును (దేవీ నవరాత్రులు) ద్వాదశియందును, భరణీ 
నక్షత్రమందును, పర్వములందును, అక్షయ తృతీయయందును, రథసప్తమి నాడును, 
మాఘసప్తమి యందును, గురువు శిష్యుల కధ్యాపనము చేయకూడదు. 


మన పండుగలను నాలుగైదు భాగములుగా విభజింపవచ్చును. పూర్వము 
లోకోత్తర పురుషులై ఈ ప్రపంచమందు లోకహితార్థమై యుత్తమ కార్యములను 
జేసిపోయిన మహానుభావుల జన్మదినోత్సవములు గొన్ని గలవు. శ్రీరామకృష్ణాది 
జయంతు లిందులకు నిదర్శనములు. 


రెండవవర్గమందు బుతుసంబంధమయిన యుత్సవములు చేరును. ఉగాది, 
సంక్రాంతి, హోలి, రథసప్తమి వంటివి యీ శాఖయందుం జేరును. హిందువులు 
ప్రకృత్యారాధకులుగా నొక కాలమందుండిన వారని వేదకాలమందార్యులు ద్యావాప్పథివీ 
వరుణేంద్రాది దేవతలను బూజించిన విధానమే సూచించుచున్నది. 


మూడవ వర్గమందు శైవ వైష్ణవ సంబంధమగు వ్రతములు జేరుచున్నవి. శైవ 
వైష్ణవ భేదములు వేదకాలమందు లేకుండెను. పురాణకాలమందవి యేర్చడంజొచ్చెను. 
ఇట్లు శైవ వైష్ణవ సాంప్రదాయాను సారముగ గొన్ని పండుగ లేర్చడినవి. వైష్ణవులకు 
అనంత చతుర్దశి, ఏకాదశి ముఖ్యమైనవి. శైవులకు వినాయకచతుర్ధి, మహాశివరాత్రి, 
నవరాత్రులు మున్నగునవి ముఖ్యము. 


తక్కిన పండుగలను నాల్గవ వర్గమందు జేర్చవచ్చును. విజయదశమి కేవలము 
రాజులకు సంబంధించినదిగా గానంబడుచుండినను జనసామాన్యము, దీనిని భక్తితో 
నాచరించుచున్నారు. 


కొన్ని పండుగలు సర్వజనులలో లేకున్నను ద్విజులకును స్రీలకును ముఖ్యమైనవై 
యున్నవి. ద్విజులకు రక్షికా పూర్ణమ ముఖ్యమైనది. మటియు స్త్రీలు విశేషముగా 
వ్రతములు సేయుచుందురు. వారవ్రతములు (ఆది, సోమాది (వ్రతములు), అశ్వత్థ 
తులసీ వ్రతములు, లక్ష్మీ వ్రతము, సత్యనారాయణ వ్రతము మున్నగునవి స్రీలచే 
విశేషముగా నాదరింపబడునట్టివి. 


హిందువుల పండుగలు 13 


పస్రీలాచరించు వ్రతముల గుటించి గుప్తేపండితులు (1110664 Holidays and 
Ceremonials) హిందువుల వ్రతములు అను గ్రంథమందలి యుపోద్దాత మందిట్లు 
వ్రాసియున్నాడు. 

“ప్రపంచమందంతటను స్త్రీలే పురోహితుల వ్యాపారమున కనువైన సరకు, 
కావుననే హిందూ స్ర్తీల ప్రత్యేక వినోదార్థమై గోపద్మ, పంచదేవ, శుక్రవార వ్రత, 
నాగపంచమి వంటి యనేక వ్రతములు కల్పింబడినవి. శాస్తములందు కొన్నియే 
పండుగలు సూచింపబడినవి. పురాణములా సంఖ్యను బెంచినవి. తర్వాత జనసామాన్య 
మనేక గాథలు త్రవ్వి పైవాని నపరిమితముగా బెంచినది. ఈ కడపటి వర్గము 
పురోహితులందును స్తీలయందును విశేషముగా దాగియున్నది” 


పై పండితుని యభిప్రాయమందు గొంత సత్యము లేకపోలేదు. బౌద్ద 
మహాయుగము నాటికే హిందువులు తమ పూర్వాన్నత్యమును గొంత గోల్పోయిరి. 
ఆ కాలము వజకే స్త్రీకి జ్ఞానమియ్యగూడదని కొన్ని శాస్తమలు బయలు దేరెను. 
అట్లు స్తీ శూద్రులను మూర్థావస్థయం దుంచుటయేగాక వారికి మత విషయములగు 
సిద్ధాంతము లంతగా బోధింపక పోయిరి. ఇట్లు స్త్రీ శూద్రులు మౌర్ధ్యధనులైయుండ 
వారినెట్లు చేయందలచిన నట్లు చదివినవారు చేయవచ్చును గదా! కావుననే వ్రతములు 
పెచ్చు పెరిగిపోయెను. మటియు నిజమగు వస్తుతత్త్వమును బోధింపనందున నెవ్వరికి 
దోచినట్లు వారు పురాణములంగల్సింప మొదలిడిరి. అనేక వ్రతముల కనేక కథలు 
కల్పింపంబడెను. శౌనకాదిమునులో, నారదుడో, వైశంపాయనుండో, వ్యాసుండో, 
శ్రీకృష్ణుండో యెవరో యొకరు బోధకులగుదురు. ధర్మరాజో, జనమేజయుండో యెవ్వరో 
యొకరు శిష్యులై భక్తిపూర్వకముగా విందురు. అట్టి గురుశిష్యుల సంవాదమును 
హిందువులందజు కిమ్మనక యాదరించి భక్తి శ్రద్ధాయుక్తులై యాచరించికొనవలయును. 
ఇట్లుత్సవము లనేకము లుత్పత్తియయ్యెను. 


ప్రకృతము నేను వ్రాసిన గ్రంథమందలి విషయములు పండుగలననేమి విశేషమో 
యేమియు దెలియని జనులకై వ్రాయంబడినవి. ఈ గ్రంథమును వ్రాయుట కింకొక 
కారణమూ కూడంగలదు. అది వినందగిన యంశము. వినోదకరమగు నంశమును, 
విభవ సంవత్సర విజయదశమీ దివసమున మహా ఘనత వహించిన శ్రీ నిజాము 
ప్రభువుగారు శ్రీ రాజా వెంకటరామారెడ్డి బహద్దరు (కోత్వాలు) గారిని విజయదశమిని 
హిందువు లెందుకు జేయుదురని విచారింప వారిది అర్జునుడుత్తర గోగ్రహణము 


14 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


నందు శత్రువుల జయించిన కారణమునం జేయంబడు చున్నదని నుడివిరట. “ఇంతకు 
పూర్వమొకరిని విచారింప నతండిది శ్రీరాములు రావణునిపై జయము పొందిన 
సందర్భమున జరుగునదని చెప్పెను. ఎవరి మాట నిజము” అని మ॥ఘ॥ శ్రీ నిజాం 
ప్రభువుగారు విచారింప శ్రీ రెడ్డిగారు నిరుత్తరులై అదే దివసమందే శ్రీ రాజా 
ధనరాజగిర్దీగారితో యీ విషయమును గుతించి ముచ్చటించిన వారంట. శ్రీ 
ధనరాజగిర్దీగారును హిందువులు తమ తమ పండుగల సంగతినేమియు నెజుంగ 
కుండుట యెంతటి హాస్యాస్పదమో కదాయని విచారించి యెవరిచేనైన నీ విషయికమగు 
(గంథమొకదానిని వ్రాయించినం జాలబాగుండెడిదని సెలవిచ్చిరట. అప్పుడు శ్రీ రాజా 
వేంకటరామారెడ్డి బహద్దరుగారు నన్నీపని నెరవేర్చుమని యాదేశించిరి. అందులకు 
సామర్థ్యము లేకున్నను వారి యభిలాష యనుల్లంఘనీయమగుటంజేసి యీ 
(గ్రంథమును వ్రాసితిని. 


ఆంధ్రమందిట్టి గ్రంథముండినట్లు నాకు గానరాలేదు మజియు నాంగ్రమందును 
రెండు మూడు గ్రంథములున్నను నయ్యవి యీ విషయమును దృప్తికరముగాం 
జర్చించినవి గావు. 


ప్రతి పండుగను గుణించి కొన్ని విమర్శనలు వ్రాసినా అవి యెంతవజకు 
సమంజసముగా నున్నవో పాఠకులే నిర్ణయింపగలరు. ఏది యెట్లున్నను నా 
సాహసమును గుణగ్రహణ పారీణులు మన్నించి యిందు విశేషమున్న [గ్రహించి 
తప్పులను జూపించిన రెండవ ముద్రణ మీ గ్రంథమున కబ్బెనేని యందు కృతజ్ఞతా 
వందన పూర్వకముగా సవరించుకొందునని విన్నవించువాండ. 


ఈ [గ్రంథమందు వ్రాసిన విషయములలో పండుగ, ఉత్సవము, వ్రతము, 
జయంతి మున్నగునవన్నియుం జేరినను సౌకర్యార్థము “హిందువుల పండుగలు” 
అనియే నిర్ణయించితిని. 


ఈ పండుగల విషయమై యింకను విశేషముగా తెలిసికొనగోరువారీ క్రింది 
గ్రంథములు చూడగలరు. 


1; వ్రతచూడామణి 
2. వ్రతరాజము 
8. జయసింహ కల్పద్రుమము 


హిందువుల పండుగలు 15 


ధర్మసింధువు 

నిర్ణయసింధువు 

భవిష్యత్‌ పురాణము 

స్మాందపురాణము 

Hindu Holidays and Festivals by B.A. Gupta 
ఆర్య పర్వ పద్దతి (హిందీ) 


అ ౦౫౩ ౭౯౯౮ మ 


ఈ యుపోద్దాతమును ముగించుకు బూర్వ మొక ముఖ్య విషయము మనవి 
చేసికొనవలసి యున్నది. ఈ [గ్రంథమునకుం గారకులును, కోటీశ్వరులును, 
నుదారాశయులును, భూరి దాతలును నగు శ్రీ రాజా ధనరాజగిర్దీగారు 500 హాలీ 
రూపాయీలు ఈ [గ్రంథ ముద్రణ వ్యయమునకని గోలకొండ పత్రికా కార్యాలయము 
వారికి అనుగ్రహించి యున్నారు. వారికి నేనెంతయు గృతజ్ఞుడను. వారికిం బరమేశ్వరుం 
డితోధికాయు రారోగ్యైశ్వర్యముల బ్రసాదించుగాత. 


ఈ గ్రంథమునకు పీఠికను వ్రాసి యిచ్చిన డా॥ సర్‌ యస్‌. రాధాకృష్ణన్‌ గారికి 
నేనత్యంత కృతజ్ఞుడను. 


16 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


హిందువుల పండుగలు * 
ద్వితీయ ముద్రణ పీఠిక 


మొదటి తడవ ప్రచురించిన ఈ హిందువుల పండుగల ప్రతులన్నియు ఒక్క 
సంవత్సరములోనే అమ్ముడు పోయెను. అప్పటినుండియు గ్రంథమునకై యెందరో 
విచారించిరి. తుదకు మరల ప్రకటింపక తప్పదయ్యెను. “పండుగ” లేక “పండువు” 
శబ్దము సరియైన రూపమేయైనను వాడుకలో “పండుగ” అనియు యుండుట చేత 
నేను ఆ పదమునే గ్రహించితిని. నా గ్రంథముపై కొన్ని పత్రికలు విమర్శలు చేసెను. 
ఆ విమర్శనములను ఈ ద్వితీయావర్త ప్రతిలో ముద్రించినాడను. అందలి 
మంచిచెడ్డలను పాఠకులే నిర్ణయించుకొనగలరు. అయినను ఇందు ఒకటి రెండు 
విషయములను సూచించెదను. ఆంధ్ర పత్రికలోను భారతిలోను విమర్శించిన 
విమర్శకుడు హిందువుల పండుగలలోని నా విమర్శన భాగములను నిరసించుచు 
“గ్రంథకర్త మన పండుగుల గాథలను తెలియజేసినందుల కెంతయు స్తవనీయులే. 
కాని సొంత విమర్శనలను గావింపకున్న బాగుండెడిది” అని సెలవిచ్చెను. ఎందులకు 
సొంత విమర్శనలు కూడవో తెలుపలేదు. నా యభిప్రాయములు సరిగావని వ్రాసెను 
గాని ఎట్లు సరిగావో తెలుపకపోయెను. విమర్శనలకు భయపడువారికి జవాబే 
అవసరము లేదు. 


నా గ్రంథము ముద్రించిన తర్వాత ఆంధ్రదేశ పత్రికలలో ఎన్నియో మారులు 
దీపావళి, విజయదశమి, ఏరువాక పున్నమ మున్నగు వారిని గురించి ఎందరో 
వ్యాసములు వ్రాసిరి. కాని అన్నియు పూర్వఫక్కిగానే! నా గ్రంథము ముద్రించిన 
ఆరుమాసాల తర్వాత నొకరు భారతిలో కృష్ణునికి మీసములే యుండెనని సమర్థించుచు 
వ్రాసిరి. అది కాకతాళీయముగా నా చర్చను సమర్థించుట యయ్యెనని తలతును. 


౫ 1938 


నా [గ్రంథము వెలువడిన ఒక సంవత్సరము తర్వాత ఒక బర్మా పత్రికవారు నా 
కృష్ణుని పటమును ప్రకటించి నా గ్రంథములో కృష్ణుని గురించిన వాక్యములను 
పూర్తిగా మార్పులేకుండా తమదిగా ప్రకటించుకొనిరి. గ్రంథము పేరైన నుదాహరించక 
పోయిరి. దానికేమి కారణమని వారికి వ్రాయగా వారికి ఒక ముఖపత్రములేని ప్రతి 
దొరికినందునను అందుచే గ్రంథకర్త యెవ్వరైనది తెలియనందునను ఉదాహరింప 
లేదనియు ముఖపత్రములోనుండు నింకొక గ్రంథమును పంపవలెననియు తెలిపిరి! 
(గంథకర్తపేరు తెలియరాకున్న ప్రతి పుటలో గ్రంథము పేరుండెను కదా! 


నేను చేసిన కృషిని ఎవ్వరును గమనింపకపోవుట నా దౌర్భాగ్యము. ఈ 
తడవయైనను పాఠకులు ఏమి చూడకున్నను అనుగ్రహించి - దీపావళి, విజయదశమి, 
భీష్మైకాదశి, హోలి, గణేశ చతుర్థి, నాగపంచమి, ఏరువాక పున్నమ అను 
పండుగలనైనను చదివి తమ అభిప్రాయముల నిత్తురని కోరుచున్నాను. 


“గ్రంథము ఉచితముగ ముద్రించినను, గ్రంథ ముద్రణ వ్యయము దాతలెవరు 
భరించినను గ్రంథము వెల అత్యధికముగ నిర్ణయింపబడినది. లేనిచో (గ్రంథకర్త 
ఉద్దేశము నెరవేరజాలదు” అనుభారతిలోని విమర్శకుని వింత వాదమునకు శ్రీయుత 
వేంకన్న రాజన్న అవధానిగారు ఆనాడే జవాబిచ్చిరి. (గ్రంథ ముద్రణ భృతికై 
500రూపాయీల ననుగ్రహించిన దాతలగు శ్రీ రాజా ధనరాజగిర్ణీగారు ఆ 
రూపాయిలను నాకే యిచ్చినను నేనా మొత్తమును గోలకొండ పత్రికాలయమునకే 
యిచ్చితిని. పైగా గ్రంథముల విక్రయము వలన వచ్చిన ద్రవ్యమంతయు 
పత్రికాలయమునకే చెందినది. కావున పత్రికాలయమునకు లాభము కలిగినందున 
వటత్రికాసేవ జేయవలెననెడి యీ “గ్రంథకర్త ఉద్దేశము” నెరవేరినందులకు 
అత్యంతముగా సంతసించుచున్నాను. అయినను ఆ వింత విమర్శకుని విపరీత 
విమర్శనను పరిహాసవిజల్పితమని భావింపక పరమార్థముగానే గ్రహించి యీ తడవ 
గ్రంథము వెల తగ్గింపబడినది. ఈ వెలయు “అత్యధికము”గానే యున్నదని యే 
విచిత్ర విమర్శకుడైన మరల బయలుదేరి “లేనిచో గ్రంథకర్త యుద్దేశము నెరవేరజాలదు” 
అని నిందింపకుండుటకై యీ తడవ కూడ (గంథవిక్రయము వలన లాభములన్నియు 
గోలకొండ పత్రికాలయమువారివే యని తెలుపుకొనుచున్నాను. 


ప్రథమ ముద్రణకగు వ్యయమున కని 500 రూపాయీల విరాళమును దయచేసి 
యుండిన శ్రీ రాజా ధనరాజరగిర్జీ గోస్వామిగారి యుపకృతిని నేనుగాని గోలకొండ 


18 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


పత్రికాలయమువారు కాని ఎన్నిటికిని విస్మరింపజాలము. మరల వారికి మా 
కృతజ్ఞతలను తెలుపుకొనుచున్నాము. 


జగద్విఖ్యాత పండితులగు డాక్టర్‌ సర్‌ యస్‌, రాధాకృష్ణన్‌గారు నాయందను 
(గహముంచి ప్రథమ ముద్రణ పీఠికను ప్రసాదించి యుండిరి. దానినే మరల యీ 
యావర్తమందు పునఃకృతజ్ఞతతో ముద్రించుకొనినారము. 


ప్రథమ ముద్రణకు ముఖ్యకారకులు శ్రీ రాజా వేంకటరామారెడ్డి బహద్దరు 
ఓ.బి.ఇ. గారని యిదివరకే మనవి చేసికొని యుంటిని. ఈ ద్వితీయము ద్రణమునకును 
వారే కారకులు. హిందువుల పండుగల ప్రతులను కోరి లభింపనివారు శ్రీవారి వద్ద 
మాపై నేరము మోపగా రాజాబహద్దరుగారు ఈ ద్వితీయ ముద్రణమును 
గావించునటుల తీర్పు చెప్పి పరిష్కారము చేసిరి. వారి శ్రద్దాదయా గుణములచే 
మేము సర్వదా బద్దులమని తెలుపుకొనుచున్నాము. 


హిందువుల పండుగలు 19 


శ్రీ బ్రహ్మేశ్వర పురాణము * 
- శ్రీ దోమా వేంకటస్వామిగుప్త 


శ్రీ బ్రహ్మేశ్వర పురాణమును సంస్కృతమునుండి యాంధ్రములోనికి 
బరివర్తనము చేయు నదృష్టము శ్రీ దోమా వేంకటస్వామి గుప్తగారి కబ్బినది. ఈ 
పురాణము అలంపూరునకు సంబంధించినది. అలంపూరు రాయచూరు జిల్లాలోనిది. 
ఈయలంపూరు ననేక నామములతో వ్యవహరించి యున్నారు. కాని శాసనములందు 
మాత్రము “హతంపురమ”నియే పేర్కొనబడినది. ఈ క్షేత్ర మహాత్యమును గుటించి 
యన్మన్మిత్రులగు శ్రీ వేంకటస్వామిగుప్తగా రాంధ్రీకరించిన గ్రంథమునుండి 
పాఠకలోకము గుట్తెణుంగం గలదు. 


సాధారణముగా నార్యావర్తమందలి యనేక పుణ్యక్షేత్రములకు నేదోయొక 
మహాత్యము భక్తుల దృష్టిలోంగల దనుట నిర్వివాదాంశము. అది సహజము. కాని 
యిన్ని క్షేత్రములవలెంగాక యీ యలంపురీ క్షేత్రము ప్రాచీన వైభవముంబట్టియు, 
క్షేత్ర దేవాలయ శిల్ప సౌందర్యమును బట్టియు, బూర్వరాజుల (శ్రద్దావిశేషమును 
బట్టియు, నెక్కుడు గౌరవస్థానమున కర్షత పొందినట్టిది. ఈ స్థల పురాణము 
స్మందపురాణాంతర్గత మని వ్రాయబడినను గ్రంథమందలి యొకటి రెండు మాటలను 
బట్టి యీ మహాత్య మిటీవల నెవ్వరో యొక భక్తునిచే వ్రాయంబడినట్లు కనం 
బడుచున్నది. 


ఈ పురాణములో “ఎల్లమ్మ” “జోగులమ్మ యను దేవతలను జేర్చుటయే నా 
యీ యనుమానమునకుం గారణము. ఈ రెండును తెనుంగు శబ్దములు. ఎల్లమ్మ 
రేణుకయే యని పురాణమందుం బేర్మొనంబడినది. ఈ యెల్లమ్మ దేవతయైన నాటి 
నుండి యీ స్థలము ఎల్లమ్మపురమని వ్యవహరింపబడి దాని యపభ్రంశముగా తర్వాత 
అలంపురమని యయ్యెనో యేమో! ఈ ఎల్లమ్మనే సంస్కృతమున “హేమలా” దేవినిగాం 


xX 1931 


20 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


జేసియుందురు. “జోగుళూ యను పదమును దెనుగు పదమే. ఈ జోగుళాంబ జోగులైన 
జైన భిక్షకుల దేవతయై తర్వాత హిందూ దేవతయై యుండును. జోగిణి యను నొక 
దేవత యుండినట్లు నాచనసోముండు “జోగిణింగొసరి బైనుకవెట్టి” యని వర్ణించినాడు. 


ఏది యెట్లున్నను నీ క్షేత్రము శ్రైవక్షేత్రములలోం బ్రధాన మైనది. ఇక ఈ 
స్థలమందలి దేవాలయము లెప్పుడు కట్టంబడెనో, యా క్షేత మెప్పటి నుండి భక్త 
జనసంసేవ్యమయ్యెనో యను సంశయములం జారిత్రకముగా విచారించుటకుం 
బూర్వము స్థలపురాణ మేమి చెప్పునో విచారింతము. ఈ క్షేత్రమందలి దేవాలయములు 
ద్వాపరయుగాంతమందు రసాసిద్దుండను నొక మహానుభావునిచే నిర్మింపంబడినట్లు 
స్థలపురాణమం దున్నది. ఈ రసాసిద్దుని కాలముననే “విలసత్‌” అను దుష్టరా జొకం 
డు రసాసిద్ధునితోం బోరినందున రసాసిద్దుండు శివసాయుజ్య మొందెననియు దర్వాత 
విలసద్రాజు క్షేత్రమునంతయు నాశనము చేసెననియు నీపురాణము చెప్పుచున్నది. 
ఈ రాజు వివరము లేవియు మనకుం దెలియవు. ఈ క్షేత్రమందు రసాసిద్దుని విగ్రహ 
మొకటి నెటికినిం గలదు. 


పురాణమందలి రసాసిద్ధ విలసద్రాజయుద్ధము వలన మన మింత [గ్రహింప 
వచ్చును. రసాసిద్ధుండు అను మహాపురుషుం డీక్షేత్రదేవాలయములం గట్టించి 
యుండవచ్చును. విలసత్తు అను వాండో మరి యెవ్వరో యొక్క హిందూమతేతర 
రాజీ క్షేతముపై విజయధ్వజ మెత్తి రసాసిద్దుని యుద్ధమందుం జంపి దేవాలయముల 
ధ్వంసము చేసి యుండును. మొత్తముపై నీ క్షేత్రము జైనము విజృంభణకాలములో 
ననగా క్రీస్తుశకారంభము వజికే (ప్రసిద్ధస్థలమై యభివృద్ధి నొందినట్టిది. 


ఈ యలంపురిని శాసనములో “హతంపురి మనియేల వ్యవహరించిరో 
స్థలపురాణమునుండి గాని స్థాపకుల వలనంగాని యేమియు బోధ యగుట లేదు. 
బహుశః పై విలసత్తే యీపురిని “హతము” గావించిన దీనికీపేరు వచ్చెనో యేమో! 


ఇంతవరకీ స్థల చరిత్ర విషయమై మనమూహా ప్రపంచమందే సంచరించు 
చున్నాము. ఇంక చరిత్రను గొంత లేవనెత్తి విచారింతము. ఈ స్థలచరిత్రమును 
నిర్ణయించుట కష్టమైన పని. ఏలయన నిందనేక శాసనములు భూమిలో విశేష 
భాగము పూడియున్నవి. ఇచ్చటి దేవాలయములందును నదీ తీరమందును నితర 
స్థలములందును సుమారు 50 వజకు శాసనము లున్నవి. దృష్టిగోచరముగా నివి 
యెన్నియున్నవో యా బ్రహ్నేశ్వరునికే యెజుక. ఒక శాసనము ఇటికేల పాడను 


శ్రీ బ్రహ్మేశ్వర పురాణము 21 


గగ్రామపుం బొలిమేర రాతిగాం బాతంబడి యున్నది. అందు గనంబడు భాగములోం 
(బ్రోలరాజు పేరున్నది. బహుశ యతండు ఓరుగల్లు రాజులలోని వాండేమొ! అనేక 
శాసనములు బట్టబయల వాతాతపములపాలై మాసిపోవుట చేతను, నొకటి రెండు 
దేవాలయములు మసీదులుగా మార్చంబడుటచే నందలి విగ్రహములతోం బాటిగ 
శాసనములును మాయమై యుండుటచేతను, నీ దేవాలయములు మారుమూల 
లందుండి పథికులకుం బరిచితములు గానందునను, చరిత్రకారులెవ్వరును నీవైపునం 
తమ దృష్టిని బ్రసరింపంజేయనందునను నిచ్చటి చరిత్రము నిదమిక్జమని నిర్ణయించుట 
కష్టము. 

మన కిచ్చట లభించు శాసనములలో శ్రీకృష్ణదేవరాయల యొక్కయు, ఓరుగల్లు 
రాజులయొక్నయు, చాళుక్యులయొక్కయు శాసనములు గలవు. నేను జూచినంతవట్టు 
తైలోక్యమల్లదేవర శాసనము కట్టకడపటిదిగాం దోంచుచున్నది. ఇతండు క్రీ.శ. 16వ 
శతాబ్దివాండు. శ్రీకృష్ణదేవరాయల దింతకన్న పూర్వశాసనము. ఈ రెండును 
దానశాసనములు. ఇంతకన్నం బూర్వముది, “పెర్మాడి దేవ మహారాజుల ప్రధాని 
అయితంరాజుగారు? “కంచికామాక్షీ” గుడి దగ్గర శా.శ.1271లో వ్రాయించిన 
శాసనము. దీనికన్నను పూర్వముది శా. శ. 1221లో వ్రాయించంబడినది. ఈ రెండును 
దెనుంగు శాసనములు. అన్నింటిలో నీ కడపటిదే ముక్కుమొగము గల్లి చదువ 
వీలుగలది. ఈ శాసనములో “హతంపుర” మనియు, “అలంపూరు” అనియు రెండు 
పేరులు కనంబడుచున్నవి. ఇంతకుంబూర్వపు శాసనములో (1271లో) “హతంపుర” 
మనియే యున్నది. ఇందుచే అలంపురమను పదము 1271 శా.శ. తర్వాతనే 
వాడుకలోనికి వచ్చినదనియు, ఆనాటినుండియే “ఎల్లమ్మ” దేవత ప్రాముఖ్యతం 
గన్నదనియు యూహింపవచ్చును. 


తక్కిన శాసనములు విశేషముగాం జాళుక్యులవై యున్నవి. ఇదొకటి చాళుక్య 
విక్రమశక 10 అనియు, ఒకటి చాళుక్య విక్రమశక 32 సర్వజితృ్సంవత్సర ఉత్తరాయణ 
సంక్రాంతి నాడు బాల (బ్రహ్మేశ్వరునికి దాన మిచ్చినదనియు, నింకొకటి చాళుక్య 
శక 37 అనియు నున్నవి. చాళుక్య విక్రమశకము శాలివాహనశకము 998నుండి 
ప్రారంభమగుచున్నది. కావున పై మూడు శాసనములు, క్రీ.శ. 11వ 
శతాబ్దాంతమందలివి. 


ఇంతకన్నం బూర్వ శాసన మొకటి కలదు. ఇది మన చరిత్రకుం జాల 


22 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ముఖ్యమైనది. ఇందు దేవాలయమునకుం బ్రాకారబంధనము గావించిన విషయము 
గలదు. దీనిని గట్టించినవారి విషయమై యిట్లు చెప్పంబడినది. “విజయాదిత్య 
సత్యాశ్రయ శ్రీపృథ్వీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర భట్టారక స్యాజ్ఞయా 
భట్టపదేశానాచార్య స్వామినా షట్రింశదుత్తరషట్పతే శకవర్షే వర్తమాన విజయరాజ్య 
సంవత్సరే ప్వష్టాదశమర్తమానే వైశాఖే శుక్ల త్రయోదశ్యా మిదం ప్రకారబంధం 
కృతిమితి.” ఈ శాననమువలన విజయాదిత్యుని యాచార్యుండైన యీ 
శాసనాచార్యులచే నీ ప్రాకారము శా. శ. 686లో కట్టంబడెనని తెలియవచ్చెడి. 


ఇంతకన్నను బ్రాచీనశాసనములు కానవచ్చుచున్నవి. బ్రహ్మేశ్వరాలయ 
మంటపమందొక శాసనము సగము పూడియున్నది. భాష కన్నడము. అందీ 
యంశములున్నవి. “భువనైకమల్లదేవ....... శకవర్షంబులు 446.... నళ సంవత్సర 
వైశాఖ శు 3౩ ఆదివారము”. పాపనాశమునములోని శివాలయములో 443 శక 
సంవత్సరములనాటి శాసనమొకటి యున్నది. ఇంతకును బ్రాచీనమైన దొకటి కనం 
బడుచున్నది. ఉత్తర దిశయందలి కంచి కామాక్షి గుడిముందొక శాసనమున్నది. 
అందు 100 సంఖ్య యున్నది. తక్కిన భాగము బోధ్యము కాదు. బహుశః శక 
సంవత్సరమై యుండును. ఇంతకన్న పూర్వ శాసనములుండునేమో కాని మనకుం 
దెలియవు. ఇట్లు నా యెతీంగిన వట్టు 100 నుండి 1500 శా.శ. వణకు 
శాసనములున్నవి. వీని యన్నింటిలో నెచ్చటను దేవాలయము నిర్మించిన జాడలు 
కనబడవు. కావున క్రీస్తుశకారంభమునకుం బూర్వమే యా దేవస్థానము నిర్మింపం 
బడె నన్నందప్పు కానేరదు. నట్లు చూచిన నేడు మొదలు సూచించినట్లు నీ 
దేవాలయములు జైనమత వ్యాపక ప్రారంభదశలో నిర్మింపంబడియుండును. 


ఇక నలంపురీ దేవాలయముల శిల్పవిషయము నించుక విచారింతము. ఈ 
శిల్పముల బట్టియు నీ దేవాలయ ప్రాచీనతను నిర్ణయింపవచ్చును. ఈ దేవాలయములు 
విశేషభాగము జాతి కట్టడములు. వీని నిర్మాణమున కుపయోగించిన శిలలు 
ఎట్టినివియు, నిసుకజాలును నై యున్నవి. ఈ దేవాలయముల శిఖరములుత్తర 
హిందూస్థాన శిల్పములకుం బోలినవే కాని ద్రావిడ శిల్పముల కేమాత్ర సంబంధమును 
గలవి కావు. ఇవి జైన బౌద్ధ శిల్పములో యేమో యని యనుమానము కలుగుచున్నది. 
ఒక కాలమందీ ప్రాంతములందు జైనబౌద్ధమతవ్యాప్తి విశేషముగా నుండెను. నిజాము 
రాష్ట్రములో ననేక ప్రాంతములం దిప్పటి కిని జైనబౌద్ధ చిహ్నము లగుపడుచున్నవి. 
నిజాములోని మెదకు జిల్లాలోం జేరిన జోగిపేట యం దిప్పటికి జైనులు కలరు. 


శ్రీ బ్రహ్మేశ్వర పురాణము 23 


అచ్చట జైన విగ్రహములు వందలకొలంది కలవు. జోగిపేట యను పదములోని 
“జోగి” యను పదము గమనింపందగినది. అలంపూరిలోని “జోగళి”ి యను 
పదమునకు సరిపోలుచున్నది. గద్వాల సంస్థాన మందలి “పూడూరు” అను 
గ్రామములో నత్యంత సుందరములగు జైన బౌద్ధ విగ్రహములు కలవు. (ఈ పూడూరు 
అలంపూరునకు 25 మైళ్ళ దూరములో నున్నది) కావున అలంపూరిలోను జైనబౌద్ధ 
వ్యాప్తి యుండెనని యనుమానించుటలో నేమియు విపరీతము లేదు. 


అలంపురీ నవబ్రహ్మ దేవాలయములలో నొక దేవాలయము ముందట సుమారు 
4 అడుగుల యెత్తుగల లింగమొకటి కలదు. దాని మధ్యభాగమం దొక నగ్న విగ్రహము 
కలదు. అది వీరభద్రునిదై యుండును. (వీరభద్రుడు మొదలు జైనదేవుడై యుండును. 
వీరభద్రపదములోని “వీర” “మహావీర” పదముతో సరిపోవుటయు, మహావీర విగ్రహ 
మెటులో యటులే వీరభద్ర విగ్రహమును సదా నగ్నముగా నుండుటయు నీ యూహకు 
కారణములు). ఈ లింగ విగ్రహములు గుడిమల్లము (గుంటూరు జిల్లాలో నిటీవలన 
గుర్తింపంబడిన శివలింగముతోం బూర్తిగా సరిపోలుచున్నవి. ఆ గుడిమల్లవిగ్రహమును 
గుజించి ఆనంద కుమారస్వామిగారు (1060660600 to Indian Architecture) 
అను గ్రంథములో నిట్లు వ్రాసినారు. “ఒక కాలమందు హిందూస్థానమందు పురుష 
చిహ్న (Phallus) పూజ జరుగుచుండెను. ఈ లింగము తర్వాతి కాలములో 
శివునియొక్క “అవ్యక్త చిహ్నముగా నేర్చడెను. గోపీనాథరావు గుడిమల్లములోం 
గనిపెట్టిన లింగము 5 అడుగుల యెత్తెనది. దీనిలో నొక (నగ్నమైన) యనార్య 
విగ్రహమున్నది... ఇది బహుశః క్రీ.పూ. 2వ శతాబ్దముదో ప్రథమ శతాబ్దముతో 
కావచ్చును”. 


గుడిమల్ల లింగమునకు, అలంపూరి లింగమునకు భేదము విశేషముగా 
గానరాదు. అందుచే ఆలంపూరి లింగముపై దానికి సమానకాలముదై యుండును. 
అలంపూరి విగ్రహములు చాలా సుందరమైనవి. సాధారణముగా నాయా 
దేశములందలి దేవ విగ్రహము లాయా దేశముల యాకారములం బట్టి యుండును. 
వరాహమిహిరుడు తన బృహత్సంహితయం దిట్లు వ్రాసినాండు. “దేశరూప 
భూషణవేషాలంకారమూర్తిభిః కార్యాప్రతిమా లక్షణయుక్తా సన్నిహితా వృద్ధిదాభవతి”. 
ఈ నియమములంబట్టి చూచినను నిచ్చటి విగ్రహములు ద్రావిడదేశ విగ్రహములవలెం 
గానరావు. 


24 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ఇట్టి యపూర్వశిల్ప రామణీయకము మహమ్మదీయ రాజ్యాక్రమణ కాలములో 
బహువిధముల నాశనము చేయంబడినట్లు నిదర్శనము లున్నవి. నవబ్రహ్మ 
దేవాలయములలో నొకటి పూర్తిగా మసీదుగాం జేయంబడినది. ఆ దేవాలయ గోపుర 
మెగిరిపోయినది. దేవళము చుట్టు నుండి (ఆక్షేపణీయములు గాన) విగ్రహము 
లన్నియుం జెక్మివేయంబడినవి. ఈ జాడలన్నియుం జూచు వారికి గనంబడుచున్నను 
16 7 సంవత్సరపు నిజాం రాష్ట్ర ఆర్షశాఖా నివేదికలో తెలిసియో తెలియకయో 
యిట్లు వ్రాసినారు. “దేవాలయ సమీపమున నొక మసీదున్నది”. విమర్శ అనవసరము. 
ఇదే నివేదికలో నింకొక పొరపాటు కలదు. “నవబ్రహ్మ దేవాలయములో కట్టబడిన 
నొకగోరీ కలదు. షా ఆలీ అను నొక ఫకీరు కంచికామాక్షిని మోహించ నామెకు 
నతనికి యుద్ధము జరిగెను... కామాక్షిదేవి ఫకీరు తల నరికెను. ఫకీరు తలయే 
యిచ్చటిం గోరిలో నున్నది.” కాని యీ కథ సరియైనదిగాం దోచదు. ఫకీరేమి, 
కామాక్షీ విగ్రహముతోం బోరాడుటేమి? అలంపూరు ప్రదేశమందలి జనులు నేటికిని 
నొక గాథ యిట్లు చెప్పుదురు: “ఒక బ్రాహ్మణు డచ్చట సన్యసించి ముసల్మానుల 
భోజనముగూడ నంగీకరించుచుండెను. అందుచే హిందువులతని దూషించిరి. 
అవసానకాలమందతని మహాత్యములు కొన్ని చూచి యతని సమ్మతిచే హిందువు 
లతనికా దేవాలయమందు సమాధి చేయ మొదలిడిరి. ముసల్మాను లతనిని తమవాం 
డని వాదించి తుదకు వాదనమున కుపబలముగా నతని తలను గోసికొనిరి. అంత 
హిందువులు శవమును వదలిరి. తర్వాత ముసల్మానులతని నచ్చటనే పాతిపెట్టి 
అతనికి షా ఆలీయను నూతన నామకరణము చేసి యిప్పుడేంటేట ఉరుసు 
చేయుచున్నారు” ఇక్కథయే నిక్క ముండ నోపు. 


నాకుం దోచినట్లు అలంపురీ దేవాలయ చరిత్రను నివేదించికొనినాడను. 
ఆరంభమునుండి నేటివజకును వీని సంబంధమగు విషయముల వ్రాసినాందను. 
ఇట్లు చూచిన నీ యలంపురీ దేవాలయములు కనిష్టము క్రీస్తువునకుం బూర్వము 
200 సంవత్సరముల నాండు ప్రారంభమై జైన శైవమత సంఘర్షణమునకు లోనై 
(కీ.శ. 8వ శతాబ్బమందు ప్రాకార నిర్మాణమై తర్వాత చాళుక్యాంధ్ర రాజుల 
భక్యాదరయుతమై, క్రీ. శ. ద్వాదశ పంచదశాబ్దముల మధ్య వీరశైవ మతస్థుల దృష్టిలో 
నష్ట్రాదశ తీర్ధ రాజములలో గణనీయమై పంచదశాబ్దానంతరము మహమ్మదీయ 
కల్లోలములకు లోనై నానాటి కీపవిత్ర క్షేత్రము క్షీణదశ నొందుచు వచ్చిన సంగతి 
పాఠకులు నేను బై నుదాహరించిన యంశములనుండి గ్రహించి యుందురు. 


శ్రీ బ్రహ్మేశ్వర పురాణము 25 


వీరశైవమతము హిందూమతములో నొక ముఖ్య శాఖ. వీరశైవులు 
హిందూమతములో నొక నూతన తేజమును గల్లించినారు. హిందూమతము 
బలహీనమై నానాదురాచారములకు లోనై క్షీణదశ నొందుచుండిన కాలములో 
వీరశైవము విజృంభించి నూతన శక్తి నావేశింపం జేసినట్టిది. సంఘసంస్మారమును 
ప్రచందడముగాం జేసినట్టిది హిందువులలోని మెతకతనమును హస్వదృష్టిని 
విభేదములను బరస్పర ద్వేషబుద్దులను బోనడంచి సర్వవ్యాపకమై జాతి భేదములను 
బాటింపక సర్వజనాదరణీయమై యొప్పినట్టిదీ వీరశైవము. ఈ యలంపుర 
ప్రాంతములన్నియు సుమారు 1000 సం॥ల క్రిందట వీరశైవవ్యాప్తికి నాటపట్టులై 
యుండినట్టివి. బసవేశ్వరుండును బండితారాధ్యులను నీ ప్రాంతములందు సంచారము 
చేసినవారు. చెన్న బసవేశ్వరుండీ ప్రాంతములందే నివసించినవాండు. సంగమేశ్వరము 
అలంపురికి 5-6 మైళ్ళ దూరమున నున్నది. ఇచ్చటనే చెన్నబసవేశ్వరుం డుండినట్లు 
శైవపురాణములు తెలుపుచున్నవి. సాధారణముగాం బ్రాచీనమందుం బురాణములు 
సంస్కృతమందుండెడివి. కాని వీరశైవుల వలన నాంధ్రవాజ్మయము వృద్ధినొందినది. 
బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, చెన్న బసవపురాణము మున్నగు నుత్మృష్ట 
[గ్రంథము లాంధ్ర వాజ్బయమందుం బ్రథమ స్థానము వహించినవై యున్నవి. అలంపురీ 
మహాత్యము సంస్కృతమం దింతవర కెందును (బ్రచురింపంబడలేదు. శ్రీయుత దోమా 
వేంకటస్వామి గుప్తగారొక వ్రాతప్రతిని సంపాదించుకొని దాని నాంధ్రీకరించి దానికి 
“బ్రహ్మేశ్వరపురాణొమని నామ మిడినారు. మూల [గ్రంథమందు అలంపురీమహాత్య 
మనియు, శ్రీశైల పశ్చిమాద్వార మహాత్య మనియు, బేర్మాని యున్నారు. అలంపురీ 
దేవస్థానములలో బాలబ్రహ్మేశ్వర దేవాలయము ప్రఖ్యాతి వహించినట్టిది. అందుచే 
మన కవిగారీ నూతన నామకరణము చేసియుందురు. ఏది యెట్లున్నను నేను 
మూలమును, వీరు వ్రాసిన యాంధ్రమును సరిపోల్చి చూచినాండను. మూల 
(గ్రంథములో నుండు విషయములం (గమపద్ధతి పై తమ ప్రబంధమందు బాగుగా, 
బరివర్తనము చేసియున్నారు. అచ్చటచ్చట వర్ణనాంశములందుం గొంత పెంచి తమ 
భావనావైశద్యమును బ్రకటించి యున్నారు. అయిదవ యాశ్వాసములో విలసద్రాజు 
కథ యున్నది. అది మూలమందుం జాల కొలందిగా నున్నను దానిని వీరు విపులముగా 
నౌచిత్య భంగము గానట్లుగాం బెంచి శైలీమాధుర్యముచేత నేమి, వర్ణనావిషయముచేత 
నేమి మనోహరతను సమకూర్చినారు. ఈ కథలోని రాజును, జింకయు నలంపూరులో 
స్తంభములపైం జిత్రింపంబడినవి. 


26 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


శ్రీయుత వేంకటస్వామిగుప్తగారి యీ గ్రంథమందలి శైలి రమ్యముగను, 
బటుత్వముతో, గూడినదిగను నున్నది. తెనుంగుపదములకన్న సంస్కృత పదములే 
యించుక హెచ్చుగాం బ్రయోగింపంబడినవని తలంచుచున్నాను. ఇందలి శైలి 
పురాణరీతిగా నున్నది. అనగాం బ్రాచీనులు పురాణముల వ్రాయుట కేవిధమున శైలి 
నుపయోగించిరో యదే విధమున మన కవిగారును సులభసాధ్యమగు రీతిని విసిగింపని 
వర్ణనలతో గూర్చి కబ్బము నల్లినారు. ఈ గ్రంథము వలన నాంధ్రలోకమునకు 
ముఖ్యముగా శైవులకును, జారిత్రక పరిశోధకులకును, భక్తులకును జాల 
నుపయోగముగా నుండంగలదు. శ్రీ దోమా వేంకటస్వామిగుప్త గారు సుప్రసిద్దులు. 
అనేక సభలందుందమ పాండితీప్రకర్షము జాటినవారు. శతావధానులు. సహజపాండితీ 
విరాజమానులు. ఈ యాంధ్రీకరణమువలన నాంధ్రులు చాల లాభము పొందం 
గల రనుటలో సందేహము లేదు. ఆంధ్రులు వీరిని సదా యట్టి యు[ద్దంథములను 
(బ్రకటించి భాషాసేవం జేయుటకై ప్రోత్సహింతురుగాక! 


శ్రీ బ్రహ్మేశ్వర పురాణము 27 


ఉచ్చల విషాదము” 
- సురవరం ప్రతాపరెడ్డి 


ఈ యుచ్చలనాటకము కాళ్ళీర దేశ ప్రాచీన పండిత గ్రామణియు నుచ్చల 
సమకాలికుండునగు కల్పణునిచే సంస్కృతమందు వ్రాయంబదిన “రాజతరంగిణి” 
యనునుత్తమచారిత్రక గ్రంథము ననుసరించి రచింపబడినది. దీనిని నేను 1921వ 
సంవత్సరములోనే వ్రాసితిని. ఇప్పటికైనను ముద్రింపంగలిగితిని. ఈ నాటకమునకు 
మూలమగు కల్పణుని “రాజతరంగిణి”లోని కథను సూక్షముగా నిందు వ్రాసిన పాఠకులు 
నాకావించిన మార్పులు మంచివో కావో నిర్ణయించుకొనంగలుగుదురు. 


ఉచ్చలుని వంశవృక్షము 


చందనుడు 
| | 
గోపాలుడు సింహరాజు 
[Tl 
కాంతిరాజు డిద్దుడు ఉదయరాజు 
| | 
జస్స సంగ్రామ 
| 
తన్వంగ గంగ అనంత 
మల్ల కలశ 
య... 
ఉచ్చల సుస్సల హర్షరాజు 


xX 1933 
28 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


మూలమందలి కథ 


కాళశ్ళీరము నేలుచుండిన హర్షరాజు చనిపోయిన యనంతరము ఉచ్చలుండు 
(క్రీ.శ. 1101-1111) రాజ్యాభిషిక్తుండయ్యెను. ఇతని తమ్ముడు సుస్సలుడు భ్రాత్రాజ్ఞచే 
కాళ్ళీర దక్షిణ దిగ్భాగమందుండు లోహరయను మండలమును రాజుప్రతినిధిగాం 
బాలింప మొదలిడెను. సుస్సలుండధికారము పొందినవెంటనే కాళ్ళీరభాగమగు 
క్రమరాజ్యమందలి డామరులను ప్రబలురగు వ్యవసాయ సిబ్బందిని దొలగించి 
మడవరాజ్యమందలి ద్రోహుల శూలారోపణము గావించెను. అతని యనుయాయి 
యగు జనకచంద్రుని గొందజు డామరులు రహస్యముగాం జంపిరి. 


ఉచ్చలుని కిద్దజు భార్యలు. పెద్దది జయమతి, చిన్నది బిజ్జల. ఉచ్చలుండు 
కాయస్థులను (ఉద్యోగులను) శిక్షించెను. లంచగొండియగు భూతభిక్షుని వికృత 
వేషునిగాం జేసి యూరేగించెను. వేశ్యాలోలుండగు నింకొక యుద్యోగిని వేశ్యలతో 
సహ నాట్యమాడించెను. ఒకనాండొక వర్తకునివద్ద నిక్షేపముంచి మరల దానిని గోరిన 
ధనికునికీయ నిరాకరించిన యా దొంగకోమటిగుణమును ఉచ్చలుండు చాతుర్యముతో 
గుర్తించి విచారించెను. 


ఉచ్చలునిలో నొండు రెండులోపములుందెను. తన యుద్యోగుల లోపముల 
సహింపకుండెను. ద్వంద్వయుద్ధములందుం ట్రీతిగలిగి యుండెను. దంచకుండు 
రక్కకుండు అను మంత్రులు దుర్మార్గులగుటచే రాజభయమున పారిపోయిరి. 
భోగసేనుడు న్యాయాధికారిగా నుండెను. ప్రశస్థకలశుండు తుది వరకు విశ్వాసయుక్తిచేం 
గొలిచెను. 


ఇట్లుండ సుస్సలుండన్నపై దండెత్తి వచ్చెను. రాజతని నోడించి వెంబడింప 
గర్గచంద్రుని నియోగించెను. ఉచ్చలుండు శైవభక్తుడు. స్వయం భూదేవాలయమును, 
నితర దేవాలయములను నందందుం గట్టించెను. 


కొలది కాలములోననే రాజపీడితులైన యుద్యోగుల -చుడ్డ, సడ్డ, రడ్డ 
మున్నగువారు - రాజుపై ద్రోహము సేయ మొదలుపెట్టిరి. సడ్డుని తల్లితో 
మయ్యామట్టుందనువాడు వ్యభిచరించుచుండినందున సద్దుండు వానినింజం పెను. 
ఇదివిని రాజు సద్డుని బృహద్గంజ పదవి (కోశాధ్యక్ష పదవి) నుండి తొలగించుటయే 
కాక వాని తల్లిని శూర్చణఖనుగా జేసెను. సడ్దునికిది మనసులో నాటుకొనెను. హంస 


రతాదులను జతచేసికొనెను. భోగసేనుని గూడ వలలో వేసికొనెను. 


ఉచ్చల విషాదము 29 


ఒకనాండు రాజు రాత్రి భుజించి తన రెందవభార్యయగు బిజ్జల యొక్క 
సౌధమునకుం బోవుచుండ సడ్లాదులతని కడ్డము వచ్చిరి. ఒకండేదో మనవి చేసికొన 
గోరినట్లు నటించెను. తేజుండను బ్రాహ్మణుండు రాజు జుట్టునుబట్టి వంచి బాకుతోం 
బొడిచెను. రాజు “ద్రోహము ద్రోహము” అని కూతలిడుచు తన ఖడ్గధారియగు 
సుజనాకరుని ఖడ్గమందిమ్మని పిలిచెను. కాని వాండు పాటిపోయెను. భోగసేనుని 
పిలిచెను. కాని యితండు కిమ్మనక గోడవైపు తిరిగి నిలుచుండెను. రాజు చచ్చెను. 
తర్వాత నాతని తమ్ముడు సుస్సలుండు రాజయ్యను. ఉచ్చలుని మరణము 4171 
లౌకిక శకము (1111క్రీ.శ.) పుష్య శుద్ధ 9 నాడు సంభవించెను. 


మార్పులు 


మూలమందలి పై కథలో గొన్న పేరులు శ్రుతికటువుగా నుంటచే నిట్లు మార్చం 
బడెను. 


వ్యద్ద - తిలక 
థి 
చుడ్డ - చూడసేన 
సడ్డ - (శదాసేన 
[a] 

రడ - ప్రయాగ 

6 
రయ్యావట్ట - రైవతక 


మటియు రాజు కిద్దరు భార్యలుండగా నాటకమందు చిన్న భార్యనే వారికి 
స్థిరపజచి పెద్దభార్యను వెడలించితిని. 


30 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


గోలకొండ కవుల సంచిక * 
= సురవరం ప్రతాపరెడ్డి (సం.) 


వాగ్రచన వర్తమానమున కుపకరించునది. గద్య ప్రబంధము కతిపయ 
కాలజీవితము కలది. పద్యప్రబంధము బహుకాలము వర్తించునది. ఏకద్రహస్యమును 
(గ్రహించే ప్రాజ్జులు తమ యమూల్యాభిప్రాయములను విశ్వశ్రేయమభిలషించి 
ఛందోబద్ధమగు వాక్యములలో లిఖించియున్నారు. ప్రపంచ వాజ్మయమును 
బరిశీలించిన యెడల ఆదికావ్యములన్నియు ఛందోబద్ధములే. అవియే మన పూర్వులగు 
ప్రాజ్ఞులు మనకిచ్చిన యమూల్యసంపత్తు. కవిత్వమే ప్రపంచాభివృద్ధికి ముఖ్యకారణము. 
వాల్మీకి, వ్యాస, కాళిదాసాదులను దీసివేసిన నింక సంస్కృతమున మిగులునది తక్కువే. 
నన్నయ, తిక్కన, పోతనాదులను విస్మరించినచో నాంధ్రమున కస్థిభారము లేనట్లే. 
ఇట్టి కవుల గ్రంథపఠనము వలననే నెంటికిని హైందవనాగరకత నిలచియున్నది. 


“సుకవితా యద్యస్తి రాజ్యేనకిం” (మంచి కవిత యున్నచో రాజ్యమెందులకు) 
అని భర్తృహరి తన యభిప్రాయమును వెల్లడించినాండు. 


కావ్యం యశసేఐ_ర్థ కృతే వ్యవహార విదే శివేతరక్షతయే 
సద్యః పరనిర్భతయే కాంతాసమ్మిత తయోపదేశ యుజే 


(కావ్యము వలన యశస్సు, ధనము, వ్యవహారజ్ఞత, అమంగళపరిహారము, 
ఉత్తమానందము కలుగును మరియు నది కాంతవలె సరసముగా నుపదేశ 
మొనరించును) అని కావ్యప్రకాశిక నిర్వచించియున్నది. కవిత్వమసామాన్యమైన 
శిల్పము. కావుననే తిక్కన “అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రొఢింబాటించు 
శిల్పమున్‌ బారగుందన్‌” అని చెప్పికొనెను - కవిత్వమునకుందోడు పాండిత్యముండెనా 
యట్టి ధనసంపన్నులు వీరులేకాని యన్యులుగారు అని ఉద్భట సాగరుండిట్లు 
వాక్రుచ్చెను: 


xX 1934 


31 


ఆవయః కేవలకకవయః కీరాస్యుః కేవలంధీరాః 
వీరాః పండితకవయః తానవమంతాతు కేవలంగవయః 


మతియు “నాన్ఫషికురుతే కావ్యం” అని పెద్దలు వచించిన వాక్యము సత్యేతరము 
కాదు. ఆనంద తన్మయులును, ప్రతిభావంతులునునగు వారి యుత్తమానంద 
సమయములందు బ్రకటీకృతమైనదే కవిత (POetry Is the record of the best 
and happiest moments of the happiest and best minds) అని షెల్లీ 
కవియును, ప్రమమయులును, సత్యద్రష్టలై వానినిం బ్రవచనము చేయువారును 
వులు (Poets are all who love, who feel great truths and tell them) 
అని బెయిలీ మహాశయుండును జాలియున్నారు. 


కవిత్వ మహిమ యట్టిది గనుకనే దానిని లలితకళల యందొకటిగనే కాక 
ప్రాముఖ్యమయినదిగా మనవారు పరిగణించియున్నారు. భూతభవిష్యద్వర్త 
మానములను దన దివ్యనేత్రములతో వీక్షించి యుత్తమసందేశ మొసంగువాండు కవి. 
రవిగాననిచో కవిగాంచునే కదా యను నుడి సుప్రసిద్ధము. “హిందూ దేశమునైనను 
వదలుకొందుముగాని మా షేక్షిపియరును వదలము అని యొకానొక పండితుండు 
చెప్పినమాటలవలన నింగ్రీషువారికిం గవులయెడగల భక్తి స్పష్టమగుచున్నది. కవిలేని 
దేశమరణ్యము, కవిలేని జాతి యనాగరక సంఘము. 


ఇట్టి భావపరంపరలలో6 దన్మయులై యున్నవారికి “నిజాం రాష్ట్రములో 
ఆంధ్రకవులు పూజ్యము” అని గోలకొండ పత్రిక తొమ్మిదవ సంవత్సరాది సంచికలో 
ఆధునిక భావకవిత్వతత్వము అను శీర్షికగల వ్యాసమునందు శ్రీముడుంబ వేంకట 
రాఘవాచార్యులు, బి.ఏ. బి.ఇడి. గారు నుడువుట అసామాన్యముగాం గనంబడెను. 
ఇట్టి విడ్డూరపు అభిప్రాయములు నిజాం రాష్ట్రములోని యాంధ్రులను గూర్చి పలుమారు 
వినుట తటస్థించినది. అయిన నీ యభిప్రాయములు ఇచ్చటి పరిస్థితులు దెలియకను, 
తెలిసికొనుట కవకాశములేమియు వెల్లడింపంబడినవేగాని ద్వేషబుద్ధిచేం గాదనుట 
నిశ్చయము. 


నిజాం రాష్ట్రాంధ్రభూభాగము “అచ్చ తెనుంగు గబ్బమున కాది పదంబయి 
పోల్చు భాగ్యమున్‌ హెచ్చుగం గన్న దేశి మనియు నిచ్చట కవులును, పండితులును 
తండోపతండములుగా నుండుటయు నట్టి వారి పాండిత్యము మిడిమిడి పాండిత్యము 
గాక దిట్టమై సాహిత్య యుక్తమై భావప్రపూర్ణమై పూర్వపు శ్రీనాథ పోతనాదులను 


32 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


దలపించునదై యుండుటయు స్థానికులకుం దెలిసిన విషయమే. కావున నట్టికవుల 
కవితా సామర్ధ్య ప్రాగల్భ్బ్య ప్రావీణ్యతలను జగమున కెటింగించుట అవసరముగాం 
గనంబడెను. అంత గోలకొండ పత్రికవారీ కార్యభారము వహింప నిశ్చయించు కొని 
భావ సం॥ జ్యే బ॥ 1 నాడు 9 సంపుటము 15 సంచియందు ఈ క్రింది విన్నపమును 
బ్రకటించిరి. 


“మ.ఘ.వ. నిజాం ప్రభువరేణ్యుల పాలనలోని ఆంధ్రప్రాంతము పూర్వకాలము 
నుండియు ఆంధ్ర భాషామతల్లికి విహారరంగస్థలమై యొప్పారు చున్నది. బమ్మెర 
పోతన, విద్యానాథుండు, పాల్కురికి సోమనాథుండు, మల్లికార్జున పండితారాధ్యులు, 
రుద్రదేవచక్రవర్తి మారన, గోనబుద్దారెడ్డి, వేములవాడ భీమకవి, పిల్లలమల్డి పినవీర 
భద్రుడు, మల్లినాథ సూరి మొదలగు పండిత ప్రకాండులు కవిసింహులు. ఈ ప్రాంతము 
నందు వాజ్మయ క్షేత్రమునందు కృషిసల్పి అజరామర కీర్తిఫలమును గడించిన 
మహనీయులు. ఇప్పటికిని సంస్కృతాంధ్రములందు విశేష పాండితీ ప్రభావ సంపన్నులై 
దివ్య ప్రబంధ రచనా ధురంధరులై వెలసిన మహనీయులు ఈ ప్రాంతమునందు 
తండోపతందడములుగం గలరు. ఆధునిక భావ పరిణామము ననుసరించి నూతనముగ 
వెలువడిన “భావకవితూ' సాంప్రదాయమును గ్రహించి ఆంధ్రభారతి నుపాసించు 
చున్న నవయువక కవులును అనేకులు గలరు. కాని, వీరందరును పల్లెటూళ్ళ 
నివాసులు. పత్రికా ప్రచారమేలేని మారుమూలల నున్న వీరు తమ తమ యభిరుచుల 
ననుసరించియు తమ కానందము నభిలషించియు వాజ్మయ కృషి సల్పుచుండుటచే 
కాని, ఆధునిక పద్ధతుల ననుసరించి ప్రచారము చేసికొనుటయు, చేయించుకొను 
టయు, నెజుంగరు. అందుచేత నిజాం రాష్ట్రము నందు ఆంధ్రకవులు పూజ్యము, 
పండితులు లేరు, అని పలువురు (భ్రమ ప్రమాదములకు లోనగుటలో నాశ్చర్యమేమి 
కలదు? 


గోలకొండ పత్రిక ఆంధ్రుల విజ్ఞానమునకై కృషి సల్పుచుండుట మా పత్రికా 
పాఠకులకు విదితమైన విషయము. మాయోపినకొలంది వివిధోద్యమములకు 
దోహదమొనర్చుటయే మా యాశయము. నివురుగప్పిన నిప్పువలె నున్న ఇచ్చటి 
యాంధ్రకవుల ప్రజ్ఞా పాండితీ విభవములను ప్రచారముచేయుటయు, బయటివారికీ 
విషయమునంగల భ్రమను నివారించుటయు, పరమ కర్తవ్యముగా భావించి గోలకొండ 
కవుల సంచిక యను నామకరణముతో పుస్తకరూపమున ప్రత్యేక సంపుటము 
వెలువరచుటకునిశ్చయించుకొన్నారము. ఇది గోలకొండ కవులసంచికా “దీపావళి 


గోలకొండ కవుల సంచిక 33 


పుష్ప 


ముూగాం బ్రకటితము గాంగలదు. నిజాము రాష్ట్రములోని ఆంధ్రులగు 


సంస్కృతాంధ్ర పండితుల కవితా విలాసము లిందుం బ్రకటింపబడును. 


( 


16, 


11: 


34 


ఈ విషయమునందీ క్రింది నియమములను గమనించవలెను: 
కవి నిస్సంశయముగా నిజాం రాష్ట్రవాసియి యుండవలయును. 


కవి తన జన్మస్థానము, గ్రామము, తాలూకా, జిల్లా టప్పాఖాన మొదలగు 
వానినిం దెలుపవలయును. 


సంచికలో పద్యములు మాత్రమే ప్రకటింపంబడును. 


ప్రతి కవియు సంస్కృతమునందైనను ఆంధ్రమునందైనను లేక రెంటి 
యందైనను రచన గావింపవచ్చును. 


విషయము వర్ణనాంశమైనచో 5 పద్యములలోను, కథాంశమైనచో 100 
చరణములలో నుందవలయును. 


కవితన వంశవృత్తాంతము, వయస్సు, ఉద్యోగాదికములు, ఉన్నచో బిరుదులు 
తెలుపవలయును. 


కవి తాను రచించిన గ్రంథముల పట్టికనిచ్చుచు, వాని కథాంశములను 
సంగ్రహముగా వివరించవలయును. ముద్రితాముద్రిత గ్రంథములను వేర్వేరు 
చూపవలయును. ముద్రిత గ్రంథముల మాకార్యాలయమునకుం బంపిన స్వీకృతి 
ప్రకటింపబడును. 


పద్యముల నిప్పటినుండియే పంపుచుండవలయును. (శావణమాసాంతరము 
వచ్చిన పద్యములను ప్రకటింపంజాలము. 


భావకవితంగూడ ప్రకటింపబడును. 
ఉన్నచో తమ ఫొటోగ్రాఫులను (తస్వీరులను) పంపవలయును. 


1300 ఫసలీనుండి యుండు కవులను ఆధునికులునుగా నిర్ణయించినాము. 
కావున నెవ్వరేని 1800 ఫసలీ తర్వాత గతించిన యెడల నా కవి బంధు 
మిత్రు లతడు రచించి యుండిన పద్యములను బంపంగలరు. 


ఈ విషయమును గూర్చి కవులందబకును ప్రత్యేకాహ్వానములు పంపుటకు 


సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


మా అపరిచితి కొంత యాటంకముగానుండంగలదు. కావున పత్రికా పాఠకులు 
మాయీ ప్రయత్నమును తమ మిత్రులగు కవులకుందిలిపి వారినిం బ్రోత్సహింప 
వలయునని వారిని గోరుచున్నాము. నిజాం రాష్ట్రాంధ్రకవులీ తరుణమును గైకొని 
ఉత్సాహముతో తోడ్పడి మా ప్రయత్నమును ఫలప్రదము గావింపవలయునని ప్రార్థింపు 
చున్నాము.” 


ఈ సమయమును బురస్మరించుకొని సంస్కృతాంధ్రములకు సమాన గౌరవ 
ముల నియ్యనుద్దేశించితిమి. మా యీ యుద్యమమును బ్రశంసించుచు స్టానికులును 
బరస్థానికులును మాకాశీర్వాదపూర్వకముగా లేఖలు వ్రాసి మమ్ము ప్రోత్సాహపరచిరి. 
కవులు ప్రోత్సాహముతో దమతమ కవితల నంపియున్నారు. మరియు మా 
సదుద్యమమును విని శ్రీమంతు సవైరాణి భాగ్యలక్ష్మమ్మ బహద్దరు వారు అత్యంతాను 
(గహపూర్వకముగానే తత్మవితావిలాస పుష్ప ప్రచురణ భారమును వహింప సమ్మతించి 
శ్రీవారి ఆంధ్ర భాషాభిమానమును బ్రకటించియున్నారు. అట్టి సంతోష పరిస్థితులచే 
ద్విగుణితోత్సాహులమై మూడు మాసముల పరిశ్రమ మూలకముగ నిప్పుడీ 
కవితాపుష్పమును సరస్వతీ పాదపీఠమున సమర్పింపంగలిగిన భాగ్యమబ్బినందులకు 
మేము కడుంగడు ధన్యులమని భావించుకొనుచున్నాము. 


ప్రకృతము మేము నివేదించుకొను నీ సంచికయందు 354 గురి కవితలను 
బ్రకటించియున్నాము. ఇందలి విషయములను బట్టి వీనిని 11 శాఖలుగా పాఠకుల 
సౌకర్యార్థము విభజించియున్నాము. మొత్తము పద్యముల సంఖ్య 1418. ఆయాశాఖల 
పేర్లను వానిని వ్రాసిన కవుల సంఖ్యను అందలి సంస్కృతాంధ్ర పద్యముల సంఖ్యను 
(గ్రింద నిచ్చుచున్నాము. 


విషయము కవుల సంఖ్య పద్యసంఖ్య 
1. స్తోత్రములు 94 858 
2. మహాపురుష ప్రశంస 283 82 
3. శృంగారము 19 76 
4. హితోపదేశము 26 99 
5. సంచికా ప్రశంస 15 57 
6. వివిధ వర్ణనలు 76 265 
7. కథాలహరి 13 250 


గోలకొండ కవుల సంచిక 835 


ప్రబోధము 22 52 


| నిజాంరాష్ట్ర ప్రశంస 12 30 
10. కవిత్వతత్వము 9 39 
11. సంకీర్ణము 45 110 


ఈ 354 కవులలో సంస్కృతమునందుం గవితనల్లినవారు 72 మంది, 
ఆంధ్రమునందుం గవితనల్లినవారు 282 మంది. సంస్కృత శ్లోకముల సంఖ్య 237, 
ఆంధ్ర పద్యముల సంఖ్య 1181. పురుషుల సంఖ్య 347, స్త్రీల సంఖ్య 7. మరియు 
కులమును బట్టి చూచినచో నీ క్రింది విధముగా గవుల సంఖ్య తేలుచున్నది. 


శ్రీ వైష్ణవులు జు పంతాాన 108 
నియోగులు గోలకొండ వ్యావారులు. మయ 74 
దెదికులు TE 66 
రదు తననన 17 
చాత్తాద వైష్ణవులు ............ ల... ల లలల లలల లలల లలల 16 
కము is 11 
ఫు st TTT TTDI Ll 
ఏరకెవులే్‌ mS es 6 
పదృశాలీలు పాపా 5 
తెగలు. Ses 4 
రాజపుత్రులు. వ పపము వలను వపా 4 
మలపు RP 8 
విశ్వబ్రాహ్మణులు ........... లలల లలల 8 
BDO ELITE 3 
ముసల్మానులు. జం 83 
ఈడ steel 2 
కుమ్మరి వారుకి ముంత హు న నుసి సతత 1 
యూదవలు = RNIN 1 
ఆదిమారధ్రులు న 1 
అజాతకులజులు! ఏ: అలలు అపు పపము వసువ 15 


36 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


జిల్లాలవారీగాంజూచిన నీ క్రిందివిధముగా నున్నది. 


1.  మహబూబునగరు జిల్లా 87 
2. వరంగల్లు జిల్లా రి5 
38. నల్లగొండజిల్లా 57 
4. కరీంనగరము జిల్లా 37 
ర్‌. ఆటత్రాపుబల్లా జిల్లా 33 
6. రాయచూరు జిల్లా 23 
7. మెదకుజిల్లా 21 
8. గుల్బర్గా జిల్లా 

9. నిజామాబాదు జిల్లా 


10. ఆదిలాబాదు జిల్లా 


ఇంక నీ సంచికలో మేమవలంబించిన పద్దతి నించుక వివరించుట యవసర 
మనిపించెడి. 


కవుల సంఖ్యను నిర్ణయించుటలో హెచ్చుతగ్గు లొనర్చినామని యపోహ 
పడగూడదు. మేము నిర్ణయించుకొనిన భాగములోనికి వచ్చిన కవులను ఏ విచక్షణయు 
లేక ముద్రించినామే కాని మొదటిసంఖ్యవారు హెచ్చు తర్వాతి సంఖ్య వారు తచ్చు 
అని నిర్ణయించినా మని యెవరేని తలంయపగూడదని మనవి. అదే విధముగాం బటముల 
ముద్రణము గూడ జరిగినది. మరియు మా నిర్జీత భాగములు ముద్రితమైన తర్వాత 
వచ్చిన వారి కవితలను సంకీర్ణమను శీర్షికతో ముద్రించితిమే కాని పనికిరాని 
వారినందరిని నీ భాగములో బడవేసినామని యపోహపడకూడదని మనవి 
చేయుచున్నాము. 


మేము చేసిన నిర్ణయమునకు విరుద్ధముగాం గొందజు హెచ్చుగను, కొందబనేక 
విషయములను గూర్చియు పద్యావళిని రచించిరి. అవిచారముగా నట్లే ముద్రించిన 
యెడల గ్రంథము యొక్క రమ్యత చెడిపోంగలదు. కావున మా యుద్దేశము పరిపూర్తి 
యగునట్లును, కవులందబికు స్థానము దొజకునట్లును మా విచక్షణ నుపయోగించి 
కొన్ని పద్యములు తగ్గించి కొన్ని వదలి ప్రకటించియున్నాము. కవులెల్లరు 
మాసద్భావమును గ్రహించి మన్నింతురుగాక. 


గోలకొండ కవుల సంచిక 37 


మేము పెట్టిన గడువు ప్రకారము కవితలు రానందున మేమనుకొనినంత 
శీఘ్రముగా నీ సంచికను బ్రకటింపలేక పోయినారము. ఇంకను కవితలను బంపుచునే 
యున్నారు. అందుచే వానిని విచారముతో విడువవలసి వచ్చినది. ఈ సంచికా 
ప్రకటనము వలన మాయుద్యమమును విరమించితిమని కవులు భావింపంగూడదు. 
ఇప్పుడు విడిచినవానిని, ఇకముందు వచ్చువానినింగలిపి మతియొక సంపుటమును 
బ్రకటింప నుద్దేశించియున్నాము. కావున నిరుత్సాహ పడవలదని సూచించుచున్నాము. 


ఈ సంచికా ప్రకటనానుభవమును బట్టి యీ రాష్ట్రములో నింతకు రెండింతల 
సంఖ్యగల కవులున్నారని చెప్పగలము. మజియు పండితుల సంఖ్యయు నపారముగా 
నున్నది. మాకుందెలిసినవారే యెందటో యున్నారు. ఇంకందెలియని వారెందజున్నారో 
చెప్పలేము. అట్టివారి నందబిను బ్రోత్సహించుట మా యుద్దేశ్యము. కవులనేకులు 
తమకుంబత్రికలు ప్రోత్సాహ మొసంగుట లేనందున కవిత వ్రాయుటలేదని వ్రాసి 
యున్నారు. అవియన్నియు వెనుకటి మాటలుగా భావింపవలయును. ఈ రాష్ట్రము 
నందలి కవులలో బెక్కండ్రు తమను తమకవితను బ్రకటించుకొను నుత్సాహము 
గాని యీప్సితమును గాని లేనివారుంగా గనంబడుచున్నారు. అట్లు మూలలందొదిగి 
యున్న వారిలోం జాలమందిని నీసంచికా మూలమున ముంగటికిం దేంగలిగితిమి. 
బంధ కవిత్వము బంధముల చిత్రములతోం గొందటు కవులు బంపిరి. ఆ బంధములను 
బ్లాకులు చేసి ముద్రింప యత్నించితిమి. కాని కాలవ్యవధి లేనందునం దుదిలోం గవి 
వ్రాసిన పెక్కింటి బంధములలో నాక్కటొక్కటి మాత్రమే ప్రకటించినాము. 


కొందటు విపరీతవాదులు “అందజు కవులగుట కర్షులా” యని ప్రశ్నింతురు. 


“పురాకవీనాం గణనాప్రసంగే కనిష్టికాధిష్టిత కాళిదాసా 
ఆద్యాపితత్తుల్య కవేరభావా దనామికా స్థారపతీ బధూవ” 


అని యొక్క సంస్కృత నానుడి కలదు. “పెద్దనవలెం గృతిం జెప్పిన పెద్ద” 
అనవలె అని కవి చౌడప్ప పలికియున్నాందు. ఈ నిర్వచనము క్రిందికి నీ 354 
మంది కవులు వత్తురా! “వీరందరు కవి యను నామమునకు నర్హులా?” అని వారు 
శంకింప వచ్చును. ఈ నిర్వచనమునే ప్రామాణికముగాం గైకొన్నచో స్వదేశ విదేశ 
కవుల పేర్లెన్నియో తుడిచివేయవలసి వచ్చును. దాని భావమది యెన్నటికిని గాదు. 
అదియొక విశేష వాక్యము. కావున కవి యను పదమును సర్వసాధారణముగా 
నన్వయించు నర్ధమునందే మా యీ కవుల యెడల నన్వయించుచున్నాము. ఇందలి 


38 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


కవుల యందుం బ్రస్ఫుటమగు నుపజ్ఞ చక్కని కవితాధార, మనోహర భావనాపటిమ, 
ధారాళమగు శైలి, ఛందోవ్యాకరణాలంకార శాస్త్ర బరిజ్ఞానము, సంస్కృతాంధ్ర భాషా 
వైదుష్యము గనంబడుచున్నది. అల్పారంభములే మహర్దశ ననుభవించుట కలదు. 
భోజరాజువంటి కవిజన మందారముల యౌదార్యము, కృష్ణరాయ సార్వభౌములం 
బోలు కవిజనకల్పతరువుల ప్రోత్సాహము, నాలుగువేలు కాదుకదా యెనిమిదివేలిచ్చు 
అనవేమునిబోలు రసికాగ్రగణ్యుల పరామర్శ యున్నచో వీరిలోనుండి యెంతమంది 
కాళిదాసులు, ఎంతమంది పెద్దనలు మటియంతమంది శ్రీనాథులు బయలు దేరుదురో! 
కాలగర్భమున నేమున్నదో యెొవరికజుక? 


మాయీ సంచిక రెండుమూడు కారణములచే సంపూజ్యమై యున్నది. శ్రీశ్రీశ్రీ 
పరమాంస పరివ్రాజక పూజ్యపాదులైన శ్రీ పరకాల స్వాములు ముగ్గురును అందు 
ప్రకృతము విజయము చేసియున్న శ్రీశ్రీశ్రీ అభినవ రంగనాథ మహాదేశికులవారును 
శ్రీ కృష్ణభారతీతీర్ధ యతీంద్రులును మా సంచికకు నుత్మృష్ట కవితనంపి మమ్ము 
కృతకృత్యులను జేసినారు. మటియు నకల సంస్థానాస్థాన కవులును 
కవిసార్వబౌములును శతవృద్దులైన కవి పండితులును ననేకులు మమ్మాశీర్వదించి 
తమ యుత్సాహయుక్త కవిత్వమునంపి తోడ్చడినారు. ఇంతియకాదు హిందువులేకాక 
మహమ్మదీయులును (కైస్తవులును ఆంధ్రభాషాభఖిమానమును బ్రకటించుట 
గమనింపదగిన యంశము. 


మేము చేసిన సేవ యల్పము. శక్ష్యతీతమైన పని యిది. ప్రతి సంవత్సరమట్టి 
సంచికను బ్రకటించు బాధ్యత ఆంధ్ర సంస్టానాధిపతుల పైం గలదు. కాని ప్రతి 
సంవత్సరము వేనవేలు కవిపండితులకై వ్యయము చేయుచుండియు నిట్టి పనినిం 
జేయంబూనకపోవుట ఈ రాష్ట్ర కవుల యభాగ్యమనవలసినదే. ఈ సంచిక కేవలము 
తాత్మాలిక కాలహరణమునకో వినోదమునకో పనికి వచ్చునదిగా నుండక శాశ్వతమగు 
చారిత్రకపుంగవిలెగాంగూడ నుండునట్లొనర్చినాము. ప్రతి కవియుందన ఫోటో పంపిన 
బాగుండెడిది. ప్రాచీన కవులెట్లుండిరో గుర్తెటుంగంగోరని వారుండరు. తిక్కన 
చిత్రలేఖనమీనాండెవరికో దొజకిన, పోతన పటమిది యేయని యెవరేని నిరూపించిన 
వానికి లక్షలిచ్చువారున్నారు. కావున భావి కాలములో కవుల ఛాయాప్రకృతులెంత 
విలువ కలవిగా నుండునో చెప్పనవసరము లేదు. మరియు కవి కాలము స్థలము 
నిర్ణయించుటలో విమర్శకులు పడిన (శ్రమ పాండవుల యజ్ఞాతవాస శ్రమకన్న 
మించినదేయైనది. ఒక్కొక్క కవిని 10-15 శతాబ్దముల మధ్య వెనుకకు ముందునకు 


గోలకొండ కవుల సంచిక 39 


లాగి భీభత్సము చేసినారు. వాండు మా ప్రాంతమువాందే యనియు, మావాండే 
యనియు ముప్పుతిప్పలు పడి గోవలుగోవలువడ వ్రాసి అచ్చుకొట్టి పెట్టినారు. పాపము 
ఓరుగల్లు పోతన్నను లాగుకొనిపోయి కడపమండలములో స్థాపించినారు. 
మహబూబునగరు అప్పకవిని గోదావరిలో వేయడమా, కృష్ణలో నుంచుదమా, లేక 
గుంటూరులో నిశ్చయము చేయుదమా, అని తగవులాడినారు. బిక్కనవోలు 
(దోమకొండ) సంస్థానము కవియగు మల్లారెడ్డిని లాగుకొనిపోయి గోదావరిలో 
పడవేసినారు. కావున కవి పరిచయమను భాగములో కవికాలము, స్థలము, వయస్సు, 
రచనలు నిర్భయముగా వ్రాసినాము. మటియు నింతటి తోం దృష్తి నొందక ప్రాచీన 
కవుల పట్టికను గూడ నిచ్చినారము. కొన్ని సంత్సరములకు పూర్వము శ్రీ శేషాద్రి 
రమణ కవులు 114 పూర్వకవుల పట్టికను బ్రకటించియుండిరి. ఇప్పుడు మాకు 
హెచ్చుగా ప్రకటితాప్రకటిత కవుల విషయము తెలిసినది. మొత్తము 183 ప్రాచీన 
కవుల వివరములను సంక్షేపముగాం బ్రకటించియున్నాము. మాయనుభవమును 
బట్టి యీ రాష్ట్రములో నింక సుమారు 200 మంది ప్రాచీన కవులు గలరని 
చెప్పగలము. మాకు (మా యుద్దేశాంకురరీత్యా) సంచికానుబంధ ప్రకటనానుకూల్య 
మబ్బెనేని యీ కవులజాడల గుర్తెతింగి ప్రకటింతుమని మనవి చేయుచున్నాము. 


పూర్వకవులలోం గొందతి చరిత్రలు మాకు సమగ్రముగా దొజకినవి. అవి 
గోలకొండ పత్రికలోం బ్రకటించితిమి. అట్టివారి చరిత్రలీ సంచికలోం బ్రకటించిన 
బాగుండెడిది. కాని కాలము లేమి, స్థలము లేమి, ప్రకృతము విరమించినను ముందు 
ప్రకటింపనుద్దేశించిన యనుబందము స్వరూపముందాల్చెనేని అందు తప్పక 
ప్రకటింతుము. పూర్వకవుల పట్టికతో ముగ్గురు ప్రాచీన కవుల చిత్రలేఖన 
ప్రతిబింబములు ప్రకటించినాము. శ్రీ కిరీటి వేంకటాచార్యులు, శ్రీనివాస 
నిగమాంతదేశికులు, శ్రీ ఆజ్ఞయాచార్యులు అను వీరు సుమారు 200 సంవత్సరముల 
నాంటివారు. వీరి పటములు చిత్రించిన చిత్రకారులు గుల్బర్గా జిల్లాలో చేరిన 
షోలాపూర సంస్థానము వారు. ఈ పటములు (ప్రాచీన కవుల వగుట చేతను ప్రాచీన 
చిత్రలేఖన ప్రతిబింబములగుట చేతను వీని విలువ చాలకలదని పాఠకులు గమనింపం 
గలరు. శ్రీ రికీటి వేంకటాచార్యులే అచలాత్మజాపరిణయమను ద్వ్యర్థి ప్రబంధకర్త. 
అదియసమ(గముగా లభించినదని ఏలూరు ముద్రాపకులు వ్రాసిరి. కాని కిరీటి వారి 
వంశీయులవద్ద నా గ్రంథపు సమగ్ర ప్రతి కలదు. 


40 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


పూర్వకవుల పట్టికను సిద్ధముచేయు పనిని తదనుభవము విజ్ఞానమును బట్టి 
సమర్భులగు మా మిత్రులు శ్రీమాన్‌ దూపాటి వేంకట రమణాచార్యులు శతావధానులు 
గారిని ప్రార్థింపంగా వారు సంతోషముతో శ్రమయనక వానిని సమకూర్చి సకాలమున 
కిచ్చి మాకు సాయపడినందులకు వారికనేక కృతజ్ఞతా వందనము లర్పించుచున్నాము. 
మాకు సంచికా ప్రకాశమందు సర్వవిధముల తోడ్చడి యడిగినయంతనే తమ 
కవితలనంపిన కవులకు ముఖ్యముగా కృతజ్ఞులము. అనుదినము (ప్రూఫులను దిద్ది 
సలహా యిచ్చుచుండిన శ్రీమాన్‌ కిడాంబివాది కేసరి శృంగారం కృష్ణాచార్యులుగారును, 
తమ యదికానుభవముచే ప్రూవులు సవరించుటయందును [గ్రంథ స్వరూపమును 
సుందరముగా జేయుటయందును మరియు నితరవిధములను శ్రమయనక ప్రతిదినము 
కార్యాలయమునకు వచ్చి ప్రోత్సాహపరచి సాయపడిన పండిత శ్రీ ఆదిరాజు 
వీరభద్రరావు గారును మా కృతజ్ఞతకు పాత్రులు. మతియు శ్రీ బెల్లముకొండ 
నరసింహాచార్యులుగారు ముద్రిత పత్రములంజదివి తప్పొప్పుల పట్టికను సిద్ధముచేసి 
యిచ్చి సాయపడినందులకు వారియెడ కృతజ్ఞులము. తదితర మిత్రులు చాల కలరు. 
వారందరికిని నమస్కృతులు. ఈ కవుల సంచికకు అలంకారముగా భారతీ చిత్రమును 
జిత్రించి యిచ్చిన శ్రీమాన్‌ మార్చాల రామాచార్యులు గారికిని మా వందనములు 
సమర్చించుకొనుచున్నాము. వీరియందు చిత్రకళా వైదుష్యము జోడుగానుండుట 
ముదావహమగు విషయము. శ్రీమంతు సవైరాణీ భాగ్య లక్ష్మమ్మ బహద్దరు ఆత్మకూరు 
పరిపాలకులు చేసిన సహాయమునకై మేము నిరంతరము కృతజ్ఞులము. వారిదే యీ 
సంచిక. ఈ సంచికయే వారి విద్వదాస్థానము. శ్రీవారి యీ యాస్థానమునకు 
అష్టదిగ్గజములు కాదుగదా నవరత్నములు కాదుకదా 354 కవికుంజరములను కవి 
సార్వభౌములను తీసుకొనివచ్చి ఏతదాస్థానము నలంకరించినారము. 


ఆత్మకూరు రాజబంధువులును సహృదయులునునగు తాటికొండ అనంతరెడ్డి 
బి.ఏ.,ఎల్‌.ఎల్‌.బి.గారు మా యుద్యమమును గాంచి శ్రీ సవై రాణీ భాగ్యలక్ష్మమ్మ 
బహద్దరు ఆత్మకూరు రాణిగారితో మనవిచేసి మాకు సాయము చేయించి పలుమారు 
ప్రోత్సహించినారు. వీరియెడ మే మత్యంత కృతజ్ఞులమై యున్నారము. 


హైద్రాబాదు శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషానిలయము వారొక బ్లాకును, 
రాజమండ్రి కాకతీయ సంచిక వారొక బ్లాకును, శ్రీ లాల్టీమేహ్ట్రీగారొక బ్లాకును కవులవి 
మాకు ముద్రించుటకు కిచ్చినందులకు పైవారికి మా కృతజ్ఞత నర్పించుచున్నారము. 


గోలకొండ కవుల సంచిక 41 


గోలకొండ పత్రికాధిపతులీ సంచికా సంపాదకీయ కార్యభారమును నాపైం 
బడవేసిరి. భారతీ సేవాసక్తుండనగు నాకిట్టి సదవకాశము లభింపంజేసినందున 
గోలకొండ పత్రికాదిపతులకు నా మనఃపూర్వకమగు వందనము లాచరించుచున్నాం 
డను. మహోన్నతమగు నీ కార్యనిర్వహణమునెడ నెంత భక్తిశద్ధలతోం బనిచేసినను 
గొన్ని లోవములుండకపోవు. అట్టి వానికి నన్ను మన్నింవవలసినదిగాం 
బందితవర్యులను, కవి శ్రేష్ణులను బ్రార్ధించుచున్నాందను. 


సీ భగవంతు సంపూర్ణభక్తితో నుతియించి యాదర్శపురుష గీతాళిందనిసి 
రసరాజ శృంగార రసవాహినింగ్రుంకి సదుపదేశము నాత్మంబదిలపరచి 
సంచికోద్యమపుం బ్రాశస్యమున్‌ గ్రహియించి వర్ణనావీచికావళులందేలి 
మహనీయ తరకథా మాధుర్యముంగ్రోలి దివ్యప్రబోధ సందీప్తిమించి 


గీ. శ్రీ నిజాంరాష్ట్ర ఘనతా విశేషమెటింగి 
పటుకవిత్వంపుం దత్వమ్ము ప్రాఢి నరసి 
యితర రసముల చవింజూచి యీ ప్రబంధ 
పాఠకు ల్పుణ్య పురుషార్థ భవ్యు లగుత. 

గీ. ఇది యపర పారిజాతంబు, సదయహృదయ 
సంతతానంద సంధాన సాధనంబు 
ప్రకటితోన్నేష సౌరభ్య భాసురంబు 
రాష్ట్రియసుకవిపోషణ (భ్రాజితంబు 
నిత్య నూత్న గుణంబుచే నెగడు గాత. 


42 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


నిజాము రాష్ట్ర పరిపాలనము* 
- సురవరం ప్రతాపరెడ్డి 


విషయ ప్రవేశము 


నిజాము రాష్ట్రమును గురించి అందు తెలంగాణాను గురించి రాష్ట్ర జనులకును 
(బ్రిటిషిండియా జనులకును వివరముగా తెలియదనవచ్చును! అందుచేత జనులలో 
చాల అపోహలుండెడివి. ప్రకృత ప్రభుత్వ పద్ధతిని గురించి మన రాష్ట్రములోని 
గ్రామస్థులు ముఖ్యముగా నెరిగియుండదగిన విషయములను సివిక్సు పద్ధతిపై వ్రాసి 
యున్నాను. పూర్వము ఈ రాష్ట్రము యొక్క పరిపాలన పద్ధతి యెట్లుండినది 
తెలిసికొనవలసిన యవసరము చారిత్రులకే విశేషము. అట్టి వారికి తప్ప తక్కిన 
ప్రజా సామాన్యమున కవసరముండదని ఆ విషయము వ్రాయలేదు. అయినను దానిని 
గురించి సంగ్రహముగా నిచ్చట తెలుపుచున్నాను. 


సర్‌ సాలార్జంగుగారు 1263ఫ. (1864 క్రీ.శ.)లో మంత్రిపదవి స్వీకరించిరి. 
అది మన రాష్ట్ర చరిత్రలో ముఖ్యమగు ఘట్టము. నాటికి పూర్వపు హైద్రాబాదు 
వేరు, తర్వాతి హైద్రాబాదు వేరు, అని గమనించవలెను. 

1263ఫ. పూర్వము అనగా 80 ఏండ్లకు పూర్వము నిజాము రాష్ట్రములో 
మాల్లుజారీ (రెవెన్యూ) కచ్చేరీ కాని, స్టాంపు, న్యాయస్థానము, వగైరా కచ్చేరీలుగాని 
లేకుండెను. అప్పుడు జిల్లాల, తాలూకాల, విభజనము లేకుండెను. ఇప్పటి సూబాలకు 
మారుగా సర్మారులున్ను, జిల్లాలకు మారుగా మహాలులున్ను, తాలూకాలకు మారుగా 
పర్గణాలున్ను ఏర్పాటైయుండెను. గ్రామ గ్రామమునకు పొలిమేర లేర్పాటు లేకుండెను. 
భూముల కొలతలు, పట్టాలు, నికరము పన్ను లేకుండెను. 


నగరములో అప్పుడు దప్తరెమాల్‌, దఫ్తరెదీవానీ, లనునవి రెండు కచ్చేరీలే 


xX శా.శ. 1858 వైశాఖ (1936) 


483 


యుండెను. ఇవిగాక దారుల్‌ ఇన్నా అనునది మంత్రిగారి వ్యవహారములను 
చూచుకొనుచుండెను. నగరములో మాత్రము కొన్ని న్యాయస్థానములును కొద్ది 
పోలీసున్ను ఉండెను. కాని జిల్లాలలో తాలూకాలలో పోలీసు, కోర్టులు వగైరా లేవియు 
లేకుండెను. అనగా “ప్రభుత్వమునకు పన్ను వసూలు తప్ప ఇతరములు 
కాబట్టకుండెను”. పన్నులను దేశముఖు దేశపాండ్యాల ద్వారానో లేక తాలూకుదారులు 
అను గుత్తేదారులకో గుతాకిచ్చి వసూలు చేయుచుండిరి. పట్టీలను పరగణాలను 
మొత్తముగా గుత్తాకిచ్చుచుండిరి. గుత్తేదారులు పన్నులు వసూలు చేసుకొని గుత్తా 
మొత్తము సర్మారునకిచ్చి మిగతాది తామనుభవించు చుండిరి. 


ఈ శోచనీయ పరిస్థితులను క్రమముగా మార్చివైచిన ధీరుడు సర్‌ సాలార్డంగ్‌ 
మంత్రి. అతని మొదటి దెబ్బ గుత్తేదారులగు తాలూక్షారులపై బడెను. భూమి పన్నులపై 
గుత్తాలిచ్చు పద్ధతిని తీసివైచెను. “జిల్లాబందీ” చేసి అనగా దేశమును జిల్లాలుగా 
తాలూకాలుగా విభజన చేసి నెలజీతములు పొందు తాలూక్తారులను తహసీల్దారులను 
నియమించెను. తర్వాత మున్సిఫులను జిల్లా జడ్డీలను (మీర్‌ ఆదిల్‌) ఏర్పాటు చేసెను. 


ఆ కాలములో రోహిలాల దుండగములు, డాకాలు, దొంగతనాలు, విశేషముగా 
నుండెను. తన్నివారణార్థమై జిల్లా పోలీసును స్టాపించెను. ప్రథమములో ప్రతి 
తాలూక్తారుని చేతి క్రింద 200 పోలీసుల నుంచెను. 


సాలార్థంగునకు పూర్వము సర్భారీ ఖజానా అన్నమాట లేకుండెను. 
ద్రవ్యముండిన కదా ఖజానాయవసరము! వీరు 1265 ఫసలీలో (1855 క్రీ.శ.) 
సర్మారీ ఖజానా నేర్పాటు చేసిరి. అటుపై క్రమక్రమముగా వివిధ ప్రభుత్వ శాఖ 
లేర్పడెను. 


1270 ఫసలీలో  కరోడ్డిరి 
1271 ఫసలీలో స్థాంపు కచ్చేరీ 
1272 ఫసలీలో డిక్రీల తామీలు కచ్చేరీ 
1272 ఫసలీలో సెకైటరీశాఖ 
(దివానీలో న్యాయవిచారణపై తనక్కీకిగాను) 
1274 ఫసలీలో మాల్లుజారీ కచ్చేరీ 
1290 ఫసలీ వరకు వైద్య, విద్యా, అటవీ, టప్పా వగైరా శాఖలున్ను 
ఏర్పాట్లయ్యెను. 


44 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ఇట్లు 1290 ఫసలీ సంవత్సరము నుండి నిజాం రాష్ట్రము క్రమక్రమముగా 
నిప్పటి స్థితికి వచ్చినది. రాష్ట్రములోని యిప్పటి స్థితిగతులను గురించి గ్రంథములలో 
సంగ్రహముగా వ్రాసినను ముఖ్య విషయముల లోపము లేనట్లుగా అందరు 
గ్రహించునట్లుగా వ్రాయబడినవి. 


ఈ పద్ధతిలో వ్రాసిన గ్రంథమిది యొకటే. అందుచేత నిందు అనవసరములగు 
విషయములు లెన్ని చేరినవో అవసరమగువెన్ని చేరలేదో విమర్శకులును పాఠకులును 
తెలిపిన, గ్రంథమునకు రెండవ ముద్రణావకాశము నాంధ్రులు కలిగించిన, కృతజ్ఞతతో 
సవరించుకొనగలమని మనవి. 


నా ప్రార్థన నంగీకరించి యీ చిన్న పుస్తకము సాంతముగా చదివి తమ 
యమూల్యాభిప్రాయము నిచ్చి ప్రోత్సహించిన శ్రీ పింగళి వేంకట రామారెడ్డి దేశముఖు 
గారికి కృతజ్ఞతా బద్దుడనై యున్నాను. మరియు నడిగినప్పుడే యవసరమగు సలహా 
నిచ్చిన శ్రీ మందుముల నరసింగరావుగారును, శ్రీమాన్‌ హనుమంతరావుగారును 
నా కృతజ్ఞతకు పాత్రులని మనవి చేసుకొనుచున్నాను. 


నిజాము రాష్ట్ర పరిపాలనము 45 


కాపుబిడ్డ * 
- గంగుల శాయిరెడ్డి 


శ్రీయుత గంగుల శాయిరెడ్డిగారు నల్లగొండజిల్లా జనగామ తాలూకాలోని 
జీడికల్లు గ్రామవాసులు. స్వయముగా వ్యవసాయమందు మంచి యనుభవము 
కలవారును, వ్యవసాయకులకు సదా సహాయము చేయువారునై యున్నారు. వీరు 
నిగర్వులు, మితజీవులు. వీరికి ఆంధ్రభాషయందు గాఢమగు నభిమానము కలదు. 
సంస్కృతమందంతగా పాండిత్యము గలవారు కారు. అందుచేతనే కాబోలు మంచికవిత 
వ్రాయగలిగినారు. వీరికి కవితా సామర్ధ్యమునకు దోడు సంస్కృత పాండిత్యము 
కూడ నుండెనా ఇక చెప్పవలసినదేమి? 


సాధారణముగా మధ్యయుగ కవులు చూపిన ప్రబంధ ధోరణిలోనే యింకను 
కవితలల్లువారు ఈ రాష్టమున బహుళము. తమ పాండిత్య (ప్రకర్షను జూపగోరి 
శేషయమకములందు ప్రవీణతను జూపి భావశూన్యతను బయలుపరచు కవులే మనలో 
నెక్కువ. 


అట్టి తరి యీ “కాపుబిడ్డిను మన శాయిరెడ్డగారు పరదానుండి బయటికి 
తెచ్చినందులకు ప్రశంసా పాత్రులైనారు. పూర్వకవులకు రాజులతో రాణులతో కాలము 
గడిచెను. ఇప్పటి కవులకు యెంకమ్మలతో, బుచ్చమ్మలతో, చింతామణులతో కాలము 
గడచుచున్నది. కాని దేశమునకు, తత్పౌభాగ్యమునకును, శరీరమునకు వెన్నెముకల 
వంటి వారగు కాపువారి ముచ్చట్లు ఎవ్వరికిని కాబట్టవు. కాపు స్త్రీల కష్టములనైన 
తెలిసికొను (శ్రమ యెవ్వరికిని గలుగలేదు. 


శాయిరెడ్డిగారు కాపువారి (అనగా వ్యవసాయకుల) కడగండ్లు, దినదిన 
గండములు, బలవంతుల వలన యిబ్బందులు, వారి యమాయకత్వము, వారి స్త్రీల 


xX 1937 


46 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


నిరంతర కష్టములు, వ్యవసాయమందు కూలినాలి చేసి బ్రతుకు బీదల ఆటపాటలు, 
వినోదములు, చక్కగా హృదయరంజకమగునట్లుగా వర్ణించినారు. 


వీరి గంథమంతటను ప్రకృతి వర్ణములు విశేషముగా నున్నవి. ఆయా బుతువుల 
వర్ణించుట పట్ల ఏ పద్యము చదివినను సహజ సౌందర్య వర్ణనములు కానవచ్చెడి. 
వీరు అనేక స్థలములందు పాఠకులు విననట్టి వస్తువులను వర్ణించియున్నారు. మటియు 
వీరు ప్రయోగించిన కొన్ని పదములు నిఘంటువులందు లేవని తలతును. అట్లుండియు 
వీరిని విచారించగా నల్లగొండ జిల్లాలో సాధారణముగా వ్యవసాయకులందరును 
వాడుకొను పదములనే ప్రయోగించినానని తెలిపినారు. 


మొత్తముపై ఈ నూతన కవితకు ఆంధ్ర వాజ్మయమందు మంచి స్థానముండ 
గలదని విశ్వసించుచున్నాను. ఇది వీరి ప్రథమ ప్రయత్నమని తలతును. ఇంకను 
వీరివలన యుత్మృష్ట కవిత ఆంధ్రులకు లభీంపగలదని యాశింపవచ్చును. 


హైందవ ధర్మ వీరులు * 
- సురవరం ప్రతాపరెడ్డి 


ధర్మపైలీ యుద్ధమును, యుద్ధములోం దన మూండు వందల సహచరులతో 
బలియైనట్టి లియోనిదాసును బాశ్చాత్యదేశములం దెల్లడలను విద్యావంతులలో నెజుం 
గనివారు లేరనవచ్చును. లియొనిదాసు తన మూండువందల యనుచరులతో స్వదేశ 
సంరక్షణార్థమై యాత్మబలిదానముంజేసెను. అందుచే వారందటు నాదర్శపురుషులై 
పోయిరి. ధర్మపైలీ వంటి యుద్ధము లెందైన జరిగిన వాని కవియే యుపమానముగా 
గ్రహింపంబడుచుందును. ఈ యుద్ధ విశేషములను గొన్ని మాటలలోం దెలుపుదును. 


యూరోపు ఖండములోని గ్రీసుదేశము బహు పురాతన కాలములో మంచి 
నాగరకత బొందిన దేశముగాం ట్రసిద్ధి నొందినట్టిది. ఆ దేశములో 'స్పార్ధా', 'ఏథెన్సు” 
నగరములు సుప్రసిద్ధములు. ఏషియాఖండము యొక్క దక్షిణభాగమందు మన 
దేశమునకు సమీపమున నుండునది పర్షియా (పార్శీల) దేశము. ఆ పర్యాదేశము 
కూడం బ్రాచీనకాలములో గొప్ప నాగరక సామ్రాజ్యమని ప్రసిద్ధి గాంచియుండెను. 
ఆ దేశపు జక్రవర్తులు హిందూస్థానపు టెల్లలవజణకు రాజ్యముల గెలిచి మహా 
సామ్రాజ్యమును స్థాపించియుండిరి. 


క్రీ.పూ. 480 సంవత్సర ప్రాంతమం దనంగా నేంటికి 2500 యేండ్లకుం 
బూర్వము, పర్యాదేశమును 'జర్జిస్‌' అను చక్రవర్తి పరిపాలనముం జేయుచుండెను. 
అతండు సామ్రాజ్యకాంక్షచేం బ్రబల సైన్యముతో గ్రీసుపై దండెత్తి పోయెను. గ్రీసు 
దేశమునకు నుత్తరభాగమందుండు తెసిలీపై మొదట దండెత్తెను. అతని నెదుర్శొనుటకు 
గ్రీకులు పదివేల సైన్యమును మాత్రమే సమకూర్చుకొనగల్లిరి. ఆ సందర్భములో 
జర్టిస్‌ సైన్యము దక్షిణమునకు రాకుండ నరికట్టుటకై కొన్ని వేల సైనికులనిచ్చి 


xX 1938, 1952 


48 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


“లియొనిదాస్‌' అను సేనానినిం బంపిరి. పారశీకుల సైన్య సముదాయమును జూచి 
భీతులై చాలామంది (గ్రీకు భటులు వెనుకకు మజలి పోయిరి. కాని 'లియొనిదాసు” 
తన మూండువందల మందితో “ధర్మఫైలీ కొండపై కనుమయొద్ద నిలిచి కొన్ని 
గంటలవటికా యిజుకుం గనుమలో వేలవేల శత్రుసైన్యము నాంపి యుంచెను. కాని, 
యాపోరులో నందటును మరణించిరి. లియొనిదాసు యొక్కయు, నతని యనుచరుల 
యొక్కయు బలిదాన మజరామరమైపోయెను. ధర్మఫైలీ యను చిన్న కనుమ చారిత్రక 
ప్రసిద్ధి గనెను. నేంటికిని ధర్మఫైలీ వీరభూమి యొద్ద గ్రీకు భాషలో నా మహావీరుల 
మాటగా నిట్లు శాసనము కనంబడుచున్నది: “పాంథా! మా స్పార్జాకుం దనపుత్రులిక్కడ 
స్థాపితులైనారని తెలుపుము. దాని యాజ్ఞ యట్టిది. ఆ యాజ్ఞను మేము పాలించితిమి.” 
ఎంతటి సూక్ష్మమగు ముచ్చట; ఎంతటి గంభీరమగు ధ్వని! అదియే ధర్మఫైలీ 
చాటుచున్న నిత్య నూత్న సందేశము!! 


హిందూస్థానములో నిట్టి ధర్మఫైలీ యుద్ధ మొకటి కాదు, రెండు కావు, నూజుల 
కొలందిగా జరిగినవి. కాని పాశ్చాత్య ప్రపంచమున కొక్కటి కూడ స్మృతిపథమందు 
లేదు. భారతీయులలోనే చాలామందికిందమ వీరాగ్రగణ్యుల చరిత్రలుకాని, తుదకు 
వారి పేరులు కాని తెలియనే తెలియనప్పుడే దేశాంతరముల వారి కెవ్వరు తెలుపం 
బోదురు? 

ఇందుం గొన్ని (మాత్రమే) హైందవ ధర్మపైలీలను, నట్టి ధర్మఫైలీలలోం బాల్ల్గొని 
తమ యసాధారణ ధైర్య సాహసములం బ్రకటించి చిరంతన కీర్తిని గడించిన హైందవ 
మహావీరుల శక్తి సామర్థ్యములను బాఠకుల జ్ఞాపకార్థముగను, భారతీయుల 
యాదర్శార్థముగను సంక్షిప్తముగా వ్రాయుచున్నాను. 


హైందవ ధర్మ వీరులు 49 


హైందవ ధర్మ వీరులు * 
- సురవరం ప్రతాపరెడ్డి 


ఇంచుమించు 15 సంవత్సరముల (క్రిందట బుద్దిపూర్వకముగా కొన్ని 
మాటలలోనే వీరగాథలను వరుసగా పత్రికలో ప్రకటించితిని. వాటిని శ్రీ ఆళ్వారు 
స్వామిగారు గ్రంథరూపముగా ప్రకటించుకొనిరి. అప్పుడు దానికి హైందవ 
ధర్మపోలీలను పేరిడితిని. కాని పలువురికది యర్థము కాలేదు. రెండవ ముద్రణములో 
హైందవ ధర్మవీరులు అని పేరిడితిని. ఆ గ్రంథాలు చెల్లె సంవత్సరములు కావచ్చిను. 


ఇప్పుడు శ్రీ బుచ్చయ్యగారి కోరికపై నిందు బాలచంద్రుడు, అనవేమ 
భూపాలుడు, అనువారి చరిత్రలను చేర్చితిని. సదాశివరెడ్డి చరిత్ర నిదివరలో తందాన 
కథపై నాధారపడి వ్రాసియుంటిని. ఇపుడు చరిత్రపై నాధారపడి వ్రాసినాను. 


ఈ గ్రంథమును హైదరాబాదు విద్యాశాఖవారు మూడవ ఫారమునకు 
పాఠ్యగ్రంథముగా నిర్ణయించిరి. వారికి నా కృతజ్ఞతలు. 


విద్యాశాఖ వారు గ్రాంథిక భాషనే కోరుటచే నటులే శైలిని మార్చి వ్రాసితిని. 


50 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


రాజాబహద్దురు వెంకట్రామరెడ్డి * 
- సురవరం ప్రతాపరెడ్డి 


ప్రపంచములోని మహాపురుషుల చరిత్రలు నానా విధములుగా నుండును. 
అవన్నియు పాఠకులకు కొన్ని గుణపాఠములు నెర్చునట్టివై యుండును. జీవిత చరిత్రలు 
వ్రాయు నాచారము పాశ్చాత్యులలోనే విశేషము. వారినుండియే యీ విషయమును 
భారతీయ లనుకరించుచున్నారు. జీవిత చరిత్రలు వ్రాసియుంచుట వలన ముందు 
సంతతివారికి తమ పూర్వులలోని గొప్పవారి చరిత్రయు ఆ చరిత్రలోని ఆదర్శ 
విషయములును ఆ చరిత్రకు కారణభూతములైన మహాపురుషుల కాలములోని కొన్ని 
ముఖ్యఘట్టములను - ఇటువంటి అనేక విషయములు తెలిసికొనుట కవకాశ 
మేర్చడును. 


ప్రపంచమందలి మహాపురుషు లనేక విధములవారై యున్నారు. సేనానులును, 
రాజులును, రాజకీయ వేత్తలును, కవులును, మతకర్తలును, సంఘ సంస్మర్తలును 
పరోపకారులును - మహాపురుషులు పలు తెరగులుగా నుందురు. వీరందరును 
తమ తమ శక్తి కొలది తమ తమ ప్రాంతములలో సమాజోన్నతికి పాటుపడినవారే. 
కొందరికి ఆబాల్యముగా తమ శక్తి సామర్థ్య్వములను ప్రకటించుట కవకాశము 
లుండును. రాజుల సంతతివారును, కోటీశ్వరుల పిల్లలును, ఉన్నత పదవులందు 
వారి సన్నిహిత బంధువులును, తమ శక్తి సామర్ధ్యములు ప్రకటించి లోక కల్యాణమున 
కుపకరించిన వారైన అదియు గొప్ప విషయమే. కాని అంతకన్న గొప్ప విషయమేమన 
ఆదిలో సాధారణ స్థితి యందుండి స్వీయ గుణములచేతను స్వయంకృషిచేతను గొప్ప 
స్థితికి వచ్చినవారి చరిత్రలింకను రమణీయముగా నుండును. నెపోలియన్‌ చక్రవర్తి, 
అ(బ్రహాం లింకన్‌, గార్‌ఫీల్లు, చాణక్యుడు, హైదరలీ, క్రాంవెల్‌, వీరేశలింగం, సోక్రటీసు, 
శంకరాచార్యులు ఇట్టి వారందరును ఈ ద్వితీయ వర్షములో చేరినవారు. 


xXx 1939 & 1959 


5్‌1 


అమెరికా దేశములో ఇద్దరి మహాపురుషుల చరిత్ర చాలా రమ్యమైనట్టిది. 
అబ్రహాం లింకన్‌, జనరల్‌ గార్‌ఫీల్లు అను వారిరువును పూరి గుడిసెలలో పుట్టి 
పెరిగి తుదకు అమెరికా దేశము యొక్క రాజ్యాధ్యక్షులు (President) అయిరి. 
వీరిద్దరిని గురించి గార్సీల్లు చరిత్రకారుడు (FrOM l09g-cabin to White House 
అను (గ్రంథములో) ఇట్లు వ్రాసియున్నారు. 


“ఈ ఇద్దరును కట్టె గుడిసెలలో పుట్టినారు. ఇద్దరును బీదవారే. ఇద్దరికిని 
బాల్యదశలో విద్యా సౌకర్యములు కలుగకపోయెను. లింకను యొక్క ఎనిమిదవ 
యేటనే అతని తల్లి గతించెను. గార్‌ఫీల్డుకు 18 నెలలు కూడ నిండక మునుపే 
అతని తండ్రి గతించెను. ఈ యిరువురును కష్టపడు స్వభావము కలవారనియు, 
సమయస్ఫూర్తి కలవారనియు, పట్టుదల, విశ్వాసపాత్రత, ధైర్యము, మిత జీవనము, 
విషయగ్రహణము, సమయజ్ఞత, క్రమనిర్ణయము, దాతృత్వము కలవారనియు ప్రసిద్ధి 
గన్నవారు. (Both were wellknown for their industry, tact, perse- 
verance, integrity, courage, economy, thoroughness, punctu- 
ality, decision and benevolence.)” ఈ వాక్యములను జదివిన వెంటనే 
నిజాం రాష్ట జనులందరికిని రాజా వెంకటరామారెడ్డి బహద్దరు ఓ.బి.ఇ. గారు 
తప్పక జ్ఞాపకము రాకమానరు. రాజా వేంకట రామారెడ్డిగారు పై యిరువరి 
మహాపురుషుల గుణములలో, ఇంచుమించు అన్ని గుణములను గలిగినట్టివారు. 
వారివలెనే వీరును (అంత బీద కుటుంబము వారు కాకపోయినను) సాధారణ పటేండ్ల 
కుటుంబము వారు. వారివలెనే వీరును తమ బాల్యమునందే తల్లిదండ్రులను 
పోగొట్టుకొన్నట్టివారు. వీరు జన్మించిన మూడవ దినమునాడే వీరి తల్లి చనిపోయెను. 
వీరి ఐదవ సంవత్సరమునందే వీరి తండ్రి గతించెను. బాల్యమందు సాధారణవిద్య 
నభ్యసించిరి. ఈనాడుండు నట్టి విద్యా సౌకర్యములు 60 ఏండ్ల క్రిందట లేకుండెను. 
ఆ కాలములో మంచి విద్యావంతులనిన అవురూవము మనుష్యులుగా 
పరిగణింపబడుచుండిరి. వీరి బాల్యములోనే వీరి సంరక్షణకర్తయును, మేనమామయు 
నగువారు, అకాల మరణమొందిరి. ఇక వీరికి సహాయపడువారు అరుదైపోయిరి. 
అట్టివారు ఆదిలో నొక సాధారణమగు అమీన్‌ పదవినుండి, క్రమముగా ఉన్నత 
పదవుల పొందుచు, హైదరాబాదు నగర కొత్వాలు పదవిని పొందినారనిన, దానికి 
ముఖ్యకారణము లుండవలెను. అది వారి గుణవిశేషములే. వీరి యుద్యోగ కాలములోని 


ర్‌2 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


చరిత్రనంతయు పరిశీలించి చూచిన, వీరి రెండు ముఖ్య గుణములు కనబడుచున్నవి. 
నిరంతర కృషి శ్రద్ధ, న్యాయదష్టి, యివి వీరి ప్రధాన గుణములు. 


ఉన్నతోదోగ్యములు పొందినవారు హైదరాబాదు రాష్ట్రములో వందల కొలది, 
వేలకొలది కలరు. నగర కొత్వాలు పదవి నలంకరించిన కొత్వాళ్లెందరో వీరికన్న 
ముందు కాలములో పదవిని నిర్వహించియుండిరి. కాని వారెవ్వరును ప్రజల స్మృతి 
పథము నందులేరు. వీరు మాత్రమే సర్వజనులచేతను, నిఖిల నిజాం రాష్ట్రము చేతను, 
నిభఖిలాం(ధ్రుల చేతను, కొనియాడబడుచున్నారు. ముందు కాలమందును, 
అజరామరముగా, వీరు నిజాం రాష్ట్ర వాసులచేతను అందు ముఖ్యముగా ఆంధ్రుల 
చేతను కీర్తనీయులై యుందురనుటలో అతిశయోక్తి లేదు. 


రాజా బహద్దురు వెంకట్రామరెడ్డి ర్‌తి 


ధర్మగీత * 
- ఉత్పల వేంకటరావు 


శ్రీయుత ఉత్పల వేంకటరావుగారు రచించిన “ధర్మగీతొను కవిగారే గానము 
చేయగా విని చాలా ఆనందించినాను. ప్రాబంధిక సాహిత్యము తెనుగులో ముదిరిన 
తరువాత గేయ వాజ్మయమును పండితులు సన్నచూపుతో జూచిన కారణముచేత 
అనాద్భతమై క్రిందబడెను. మరల నది స్వస్థానము నాక్రమించుకొను కాలము వచ్చినది. 
ఈ కారణముచేతను నేను శ్రీరావుగారి ఈ ధర్మగీతకు స్వాగత మిచ్చుచున్నాను. 
వేంకటరావుగారు రచించిన యీ గీతలు దేవభక్తులకును దేశభక్తులకును సమానముగా 
సమాదరణీయములై యున్నవి. భాష లలిత పదములతో గూడినది. భావములు 
సమ్మాన్యములుగా నున్నవి. ఈ విధముగా జరుగుచున్న వీరి సేవ ఆంధ్రుల కుపకరించి 
లాభకారిగా పరిణమించునని గట్టిగా చెప్పవచ్చును. కవిగారికి నా హృదయపూర్వకా 
భివందనములు. 


xX 1940 & 1949 


ర్‌4 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


మొగలాయి కథలు * 
- సురవరం ప్రతాపరెడ్డి 


ఈ మొగలాయి కథలను వినోదానికిగాను నేను అప్పుడప్పుడు పేరు లేకుండా 
గోలకొండ పత్రికకు వ్రాసియుంటిని. కావున వినోద దృష్టితోనే చదువవలెను. వీటిలో 
రాజకీయాంతరార్థములను కల్పింపరాదు. మొట్టమొదటి కథ 'గ్యారా కద్దూ కథ. 
అది 19-8-1931లో ప్రకటింపబడెను. నాల్గవదగు గోమాజీగణేశ్‌ కథ 
16-8-1931 గోలకొండలో ముద్రితమయ్యెను. ఇది ముద్రితమైన కొన్ని మాసాలకే 
శ్రీ వేలూరి శివరామశాస్తిగారు భారతిలో ఇదే కథను తమ పద్ధతిలో వ్రాసిరి కాన 
నేను వారి కథనే తీసుకొన్నానని యెవరైనా అనకుండుకై యీ తేదీని కనబరుచు 
చున్నాను. అయితే వారున్నూ నా కథను చూడకుండానే వ్రాసినారని నా 
యభిప్రాయము. ఇట్టిదే కాకతాళీయన్యాయము. ఇందలి తుది రెండు కథలు ఎలియట్‌ 
హిస్టరీ ఆఫ్‌ ఇండియాలో నుండి గ్రహింపబడినవి. ఈ కథలను సంపుటీకరించి 
గ్రంథరూపముగా వెల్లడించి ఈ అణా గ్రంథమాల వారు నన్ను అనుగ్రహించినారు. 


xXx 1940 


ర్‌ర్‌ 


రామాయణ విశేషములు * 
- సురవరం ప్రతాపరెడ్డి 


శ్రీ మద్రామాయణ పవిత్ర కావ్యమును ఒక్కమారే చదివి నాకు తోచిన 
విషయములను విభూతి పత్రికలో ప్రకటించితిని. పండిత శ్రీ చిదిరెమఠము వీరభద్ర 
శర్మగారు ఆయాచితముగా ధ్వనియుక్తముగా తమ మాటగా వ్రాసిన వాక్యాలకు 
కృతజ్ఞుడను. పండిత శ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశర్మగారు నా కోరికపై పీఠిక 
వ్రాసి యిచ్చినందులకు నా హృదయపూర్వకమగు కృతజ్ఞతలను మనవి చేసుకొను 
చున్నాను. నేను నా శైలిలో ఉద్దేశపూర్వకముగా వ్యావహారిక పదాలను వాడినాను. 
(గ్రాంథిక వ్యావహారిక సమన్వయశైలికై ప్రయత్నించుచున్నాను. ఇందు తప్పొప్పుల 
పట్టిక నిచ్చుచున్నాను. పాఠకులు ముందు వాటి నీ (గంథమంతు సవరించుకొనవలెను. 
విభూతి నుండి 200 ప్రతులనే తీసికొని యున్నందున ఎక్కువగా ప్రచురించుటకు 
వీలు లేకపోయినది. యుద్దానంతరము అవసరమని ప్రోద్బలము కల్లుచో పునర్ముద్రణ 
మగును. కాదేని ప్రపంచానికిగాని, నాకు గాని నష్టము లేదు. 


xX 1943 


56 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


అలంకార వసంతము * 


- చెలమచర్ల రంగాచార్యులు 


విజ్ఞానవర్ధినీ పరిషత్సక్షమున ఈ అలంకార వసంతమును ఆంధ్రలోకమునకు 
సమర్పించు కొనుచున్నాము. ఇది మా పరిషత్సభ్యులగు శిరోమణి శ్రీ చెలమచర్ల 
రంగాచార్యులగారిచే రచింపంబడినది. పరిషత్సమావేశమున శ్రీ ఆచార్యులవారు తమ 
[గ్రంథమును జదివి వినిపించిరి. సభ్యుల యామోదాభిలాషలచే ఈ యుత్తమ కృతిని 
పరిషద్ధంథావళి చతుర్థ గంథముగా ప్రకటించుకొను గౌరవమును మేము 
పొందుచున్నాము. అలంకార జిజ్ఞాసువులకు ఈ గ్రంథమెంతయు నుపకరించును. 
తమ యీ [గ్రంథమును పరిషత్సక్షమున ప్రకటింప సమ్మతించిన శ్రీ కవిగారికిని, 
[గ్రంథమును విని యానందించి ప్రకాశింపంజేసి తమ యుత్తమ సారస్వతాభిరుచిని 
ప్రకటించిన శ్రీ చించోడు గోపాలరెడ్డి దేశముఖు గారికిని హృదయపూర్వకమగు 
మా కృతజ్ఞతను వెల్లడించుచున్నాము. 


౫ 1944 


ర్‌7 


ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము * 
- చెలమచెర్ల రంగాచార్యులు 


అపారశేముషీవిశేషముచేతను, అప్రతిమానదోర్చలముచేతను, అఖండాంధ్ర 
సామ్రాజ్యమును నెలకొల్పి అఖండవైభవమునం బరిపాలించి ప్రజల మన్ననలు వడసిన 
కాకతీయులు ఆంధ్రజాతికి చిరస్మరణీయులు. ఆంధ్ర సంస్కృతి, కళాసంపద, 
అభ్యుదయము వెల్లివిరిసిన కాకతీరాజుల కాలము ఆంధ్ర చరిత్రలో స్వర్ణయుగము. 
అట్టి రాజుల కీర్తిని విద్యానాథుడు వాజ్మయబద్ధము చేసి యజరామరము చేసినాడు. 
విద్యానాథుని అమృత కవితాలహరిలో ఆంధ్ర కీర్తి రాజహంసియై ఒయ్యారము 
లొలికినది. అలంకార శాస్త్రములో ప్రతాపరుద్ర యశోభూషణము అఖిల భారత 
ప్రఖ్యాతిని గాంచినది. అట్టి ప్రసిద్ధ గ్రంథమును వ్యాకరణశిరోమణులును, సుందర 
కవితావిభూషణులు నగు శ్రీమాన్‌ పండిత చెలమచెర్ల రంగాచార్యులుగారు 
విద్వదామోదము కూర్చు రీతిని ఆంధ్రీకరించినారు. దీనికి సుప్రసిద్ధ విమర్శకులును, 
పరిశోధకులు నగు శ్రీమాన్‌ పండిత ఈయుణ్ణి వీరరాఘవాచార్యులు, ఎం.ఏ. గారు 
మా ప్రార్థనపై సవిమర్శమగు పీఠికను వ్రాసియున్నారు. అలంకారశాస్త చరిత్రము, 
ప్రతాపరుద్రీయ వైలక్షణ్యము మొదలగు పెక్కు విశేషములను వారు విపులముగా 
నందు చర్చించి యున్నారు. కావున ఆయా విశేషచర్చలకు పోక సాహిత్యశా[స్తమును 
గూర్చి నాలుగు మాటలు మాత్రము మనవి చేసికొందును. 


సాహిత్య శాస్త్రములో భారతీయులు పరిశ్రమ చేసినట్లుగా మటి యే యితర 
దేశీయులును పరిశ్రమించి యుండలేదు. వేదాంతములోను, వ్యాకరణములోను, 
సాహిత్య శాస్త్రములోను మనవారు సారమందినారనవచ్చును. భరతముని నాటినుండి 
పండితరాయల వజకును మన పూర్వులు సాహిత్యశా[స్తమున అత్యధికముగా కృషి 
చేసిరి. భరతమునికి పూర్వము కూడ ఈ సాహిత్య చర్చ యుండినట్లు పెక్కు నిదర్శములు 


xX 1944 


58 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


కానవచ్చుచున్నవి. ఈ శాస్త్రమును కాళ్ళీరము మూలస్థాన మనవలెను. సంస్కృత 
భాషకు కాళ్ళీరకవి పండితులు నానా ముఖముల 2000 ఏండ్లకు పైగా సేవ చేసిరి. 
సంస్కృత భాషాసేవలో ఇతర భారతదేశమంతయు ఒకయెత్తు, కాళ్ళీరమొకయెత్తు 
అని చెప్పవచ్చును. కావుననే కాళ్ళీర శారదాపీఠము ప్రపంచ విద్యాపీఠములలోనెల్ల 
అగ్రస్థానము నలంకరించినది. అఖిల విద్వన్నమోవాకముల నందికొన్నది. 


కాళ్ళీరము తరువాత సాహిత్యశాస్తమందు ఎక్కువ కృషి సల్పినది మన ఆంధ్ర 
దేశము. మాకు తెలియవచ్చిన ఆంధ్రులగు సాహిత్య శాగస్తకారుల నిట నామస్మరణము 
మాత్రము చేయుదము. 


అనంతాచార్యుడు, కచ్చపేశ్వర దీక్షితుడు, కందాళయార్యుడు, కృష్ణ దీక్షితుడు, 
గౌరన, తిరుమలభట్టు, ఆలూరి తిరుమలకవి, వేంకట నరసింహాచార్యులు, యజ్ఞేశ్వర 
దీక్షితుడు, లక్ష్మీధరుడు, కుమారగిరిరెడ్డి, విఠలేశ్వరుడు, విశ్వేశ్వరభట్టు, పెదకోమటి 
వేమారెడ్డి, వెంకటనారాయణ దీక్షితుడు, వేంకటాచార్య తర్మాలంకార వాగీశుడు, 
విద్యానాథుడు, మల్లినాథుడు, జగన్నాథుడు, గోపేంద్ర తిప్ప భూపాలుడు, 
నందికేశ్వరుడు, ధర్మసూరి మున్నగువారీ గోష్టిలో పరిగణింపందగినవారు. వీరందటు 
సంస్కృతమున స్వతంత్ర గ్రంథములనో, ప్రసిద్ధ వ్యాఖ్యానములనో రచించిరి. క్రీ.శ. 
1927 నాటివబికు తెలియవచ్చిన దానినింబట్టి సంస్కృతమున ముద్రితాముద్రిత 
సాహిత్య గ్రంథములు 872 వజకు నుండెనని చెప్పందగును. ఇప్పుడా సంఖ్య 1000 
వణకు వృద్ధిపొందినదని తెలియుచున్నది. ఇంత విశేషముగా మనవారీ సాహిత్యశాఖలో 
సేవచేసిరి. సహృద మూర్ధన్యులగువారే సాహిత్యశాస్తమున పరిశ్రమింపగలరు. ఆంధ్ర 
సౌహార్ధము సుప్రసిద్ధము. 

సాహిత్య శాస్త్ర (గ్రంథములలో ధ్వన్యాలోకము, రసగంగాధరము, కావ్య 
ప్రకాశము, ప్రతాపరుద్ర యశోభూషణము, సాహిత్య దర్పణము, కావ్యమీమాంస 
వంటివి కొన్ని అగ్రశ్రేణిలోనివి. వీని ప్రచారాతిశయమే వీని యగ్రేసరత్వమునకు 
నిదర్శనము. ఆసేతుహిమాచలము పఠన పాఠనములలో విశేషవ్యాప్తిగల మన 
ప్రతాపరుద్ర యశోభూషణమును చక్కంగ పరిష్కరించి విపుల పీఠికతో ప్రకటించు 
కొననైనను నేటి ఆంధ్రులు నోచలేదు. మహారాష్రుడగు త్రివేది పండితుని పుణ్యమాయని 
మొన్న మొన్న చక్కని (ప్రతిని చూడంగలిగితిమి. ఇట్టి బహుప్రచారముగల 
ప్రతాపరుద్రీయమునకు ఆంధ్రభాషలో అనువాదము లేకుండుటా? యనియు, దీని 


ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము 59 


నెట్లయిన అనువదింపంజేసి ప్రకటింపవలెననియు మాలో కొందటికి చిరకాలముగ 
కోరిక గలదు. పండిత కవులగు శ్రీరంగాచార్యులుగారు ఈ యుత్మృష్టకార్యమును 
ప్రతిభావంతముగ నిర్వహించి ఆంధ్రుల కృతజ్ఞతకు పాత్రులైరి. వారు మా 
పరిషత్సభ్యులును, మిత్రులు నగుటచే వారి పాండిత్య కవితా విశేషములను గూర్చి 
అధికముగా వ్రాయుట ఆత్మ శ్హాఘవంటిదే యగును గావున ఆ పనికి పూనుకొనలేదు. 
వారికి ప్రతిభావ్యుత్సత్యభ్యాసములు పర్యాప్తములుగ గలవని మాత్రమే చెప్పెదము. 


గత సంవత్సరము మా విజ్ఞానవర్ధినీ పరిషత్సమావేశములలో రెండు మారులు 
శ్రీరంగాచార్యులుగారు తాము అనువదించిన ఈ [గ్రంథ భాగములను జదివి 
తామవలంబించిన అనువాద పద్ధతులను విశదీకరించిరి. పరిషత్సభ్యులు గ్రంథమును 
విని ఆనందించి పరిషత్సక్షమున ఈ గ్రంథమును ప్రకటించుటకు నిర్ణయించిరి. 
కాని ఈ యుద్ధకాలములో కాగితముల క్షామములో ఇంత పెద్ద గ్రంథమును 
ముద్రించుటకు ఆరంభద శలో నున్న పరిషత్తు పూనుకొనుటెటులా? యని 
మేమాలోచించుతటి తలవని తలంపుగా ఒకనాండు హైదరాబాదునందు నిరంతర 
విద్యా వ్యాసంగ పండిత పక్షపాతులును, సద్విమర్శ పరిశోధన లందానందించువారును, 
నిరాడంబరులు నగు శ్రీయుత గడ్డంపల్లి (రెడ్రెడ్డి) రామకృష్ణారెడ్డి దేశముఖుగారు శ్రీ 
ఆచార్యులవారి గ్రంథమును సావధానముగ విని మిక్కిలి ఆనందించి గుప్తదాన 
నిరతులును, ఆత్మ శాఘావిముఖులును, సత్సాత్ర దాన నిరతులను, వదాన్య 
శేఖరులును, విద్వదభిమానులునగు శ్రీమంతు రాజా రామదేవరావు బహద్దర్‌ (వనపర్తి) 
వారికి, ఈ గ్రంథౌత్మృష్టమును పరిషదభినివేశమును దెలిపి వారిచే గ్రంథ ముద్రణకు 
వలయు ద్రవ్యమంతయు ననుగ్రహింపంజేసి గ్రంథకర్తయొక్నయు మా పరిషత్తు 
యొక్కయు నిరంతర కృతజ్ఞతాభివందనములకు పాత్రులైరి. శ్రీమంతు రాజా 
రామదేవరావు బహద్దరు గారియొక్కయు, శ్రీ గ.రామకృష్ణారెడ్డి దేశముఖు గారి 
యొక్కయు, ఈ సహాయమును పరిషత్తు ఎన్నటికిని మజవదని మనవి 
చేసుకొనుచున్నాము. ఈ సందర్భములో ఆంధ్రుల యఖిలారంభములకును పట్టు 
గొమ్మయై మా పరిషత్తుపై అత్యంతాదరాభిమానములం జూపుచున్న శ్రీ రాజా బహద్దరు 
వేంకట రామారెడ్డి ఓ.బి.ఇ. గారికిని మా కృతజ్ఞతం దెలుపుకొనుచున్నాము. 


ఈ ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము మా పరిషద్దంథావళిలో తృతీయ 
కుసుమముగా ప్రకాశితమగుచున్నది. ఈ యుత్త మాంధ్రానువాదమును ప్రకటించుటకు 


60 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


మేమెంతయు గర్వించుచున్నాము. మా పరిషత్తు ద్వారా ఇతోధికముగా ఆంధ్రుల 
సేవను జేయగల్లుటకు మాకు విద్వాంసులును, వదాన్యులును, ఆంధ్రాభిమాను 
లందజును చేయూత నొసంగి ప్రోత్సాహము గలిగింతురు గాక! యని మనవి 
చేసికొనుచున్నాము. 


ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము 61 


గంగాపుర మాహాత్మ్యము * 
- రెడ్రెడ్డి మల్లారెడ్డి 


గంగాపుర చరిత్రము 


గంగాపుర మొక పెద్ద జాగీరు గ్రామము. దాని జనసంఖ్య 2000లకు పైబడి 
యున్నది. ఒక ముస్లిం జాగీర్జారు దాని కధికారి. అది మహబూబునగరం జిల్లాలో 
చేరి జడ్చర్ల స్టేషనుకు మూడుమైళ్ళ దూరములో నున్నది. ఆ గ్రామానికి చౌదీశ్వరీ 
దేవాలయము తీరమందుకల ఒక పెద్ద చెరువును పది పన్నెండు కుంటలున్నూ 
కలవు. కుంటలలో నంబులకుంట యను నది ఒక వేయేండ్ల నాటిది. ఎందుకనగా 
దానిపై నొక చాళుక్య శాసనము కలదు. ఈ గ్రామములో ఎక్కడ జూచినను 
శాసనములు, శిథిల దేవాలయములు, సుందర విగ్రహములు, భగ్నములైన 
విగ్రహములు కలవు. అవి గంగాపురము యొక్క ఈనాటి దుస్థితిని ఒకనాటి 
వైభవమును ప్రకటించు చున్నవి. 


ఆ గ్రామానికి ఒక మైలుదూరములో గొల్లత్తగుళ్ళు అను శిథిలాలయములు 
కలవు. ఆ గ్రామానికి సమీపమందుండు రెండు మూడు గ్రామములలో ప్రాచీనా 
లయములు శాసనములు లభించుచున్నవి. ఆ గ్రామమునకు అరకోసు దూరములో 
మీనాంబరి యను పెద్దవాగు కలదు. దానిని స్థలపురాణములో ఒక పవిత్రనదిగా 
వర్ణించియున్నారు. దాని తీరమందనేక లింగములు ఒక శివాలయము కలవు. ఆ 
నది కృష్ణానదిలో కలియుచున్నది. 


శైథిల్యము నుండి పునరుద్ధరింపబడి ఇప్పుడు పూజాపునస్మారములను నోచుకున్న 
కేశవాలయమును చాళుక్యులలో వైష్టవాభిమానము ప్రారంభమైననాడు అనగా 
ఇంచుమించు క్రీ.శ. 1000లో నిర్మితమైనట్టిది. దేవాలయము గోడలపై బయటి 


xX 1946 


62 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


దిక్కు చాళుక్య శాసనములు చెక్కినారు. ఈ దేవాలయము పేర ప్రతి సంవత్సరము 
మాఘ శుద్ధ సప్తమినాటినుంది అయిదు దినములు పెద్ద జాతర జరుగును. 


గంగాపుర నిర్మాణము చాలా ప్రాచీనముగా కానవస్తున్నది. అచ్చటి ఒకటి 
రెండు జైన శిల్పములుగా కానవస్తున్నవి. మీనాంబరీ తీరమందలి శైవాలయము 
వెనుక భాగమున నున్న విగ్రహమొకటి జైన విగ్రహమువలె నున్నది. గంగాపురమునకు 
ప్రాచీన నామము మాయాపురియని యుండెనని నరపతి విజయమను నామాంతరము 
కల రామరాజీయ కావ్యములో వెంగయ్య కవి రచించియున్నాడు. మాయాదేవి బుద్దుని 
తల్లి కావున బౌద్దుల ప్రాబల్యముండిన నాడు దానికా పేరు వచ్చెనమోయని యూహింప 
వచ్చును. మీనాంబరీ తీరమందుండినందున మత్స్యపురి యని దీనికి నామాంతరమై 
యుండును. దీనికి దురిత కోలాహలము అని మరొక పేరుండెనట. ఈ పదాళి 
కర్ధము సరిగా కుదురుట లేదు. పాపముల బోగొట్టునది అని పూర్వుల అభిప్రాయమై 
యుండును. గాంగాపురమని దీనికి చాళుక్యుల కాలములో పేరు వచ్చినట్లున్నది. 
ఈ పేరేల వచ్చెనో తెలియదు. గంగేశ్వరుడు అను లింగమేమైన అందు ప్రతిష్టితమై 
యుండెనో యేమో? గంగాపురులోని ఒక శాసనము దీనికి సహాయపడుతున్నది. 
అందిట్లున్నది: 


“శ్రీమత్రిభువనమల్ల దేవర విజయరాజ్య 
భీమరసను గంగాదేవియుంమాడిద 

ప్రతిష్ట గంగేశిరమ దేవర ధర్మమాగి సహయసులు 
దెంబదు కొట్టివాకెయ...” 


అని తెలంగాణా శాసనములు - చాళుక్య శాసన భాగము - నంబరు 32లో 
కలదు. ఈ శాసనము గంగాపురములో కానవచ్చుట లేదు. పైగా ఇందు చాలా 
తప్పులున్నట్లు కానవస్తున్నది. మరియు “కొట్టివాక” అని యందున్నది. కొలనుపాకకు 
ప్రాచీన నామము కొట్టివాక. కాన యిది కొలనుపాక శాసనమో యేమో? 
గంగాపురమను పేరెందుకువచ్చె నని స్థానికులను విచారించిన వారేమియు 
చెప్పజాలరు. పైనుదాహరించిన శాసనములో “ధీమసముద్రము” అను పేరు గలదు. 
అట్టి పేరు గల చెరువేదియు గంగాపురములో లేదు. కావున గాంగాపురమను పేరెట్లు 
వచ్చెనో ఇప్పుడేమీ చెప్పుటకు వీలులేదు. ఈ గ్రామమందు జైన విగ్రహ చిహ్నాలుండుట 
చేతను, దీనికి పూర్వనామము మాయాపురి యగుటచేతను ఈ గ్రామము కనిష్టము 
1500 ఏండ్ల కిందటిదై యుండునని ఊహింపవచ్చును. 


గంగాపుర మాహాత్యము 63 


గొల్లత్త గుళ్ళు 


గంగాపుర గ్రామమునకు ఒక మైలులోపల గొల్లత్త గుళ్ళు అను నిర్మాణములు 
కలవు. ఆ గుళ్ళలో ఇప్పుడొక గుడిమాత్రమే నిలిచియున్నది. అదియు కూలిపోవ 
సిద్ధముగా ఉన్నది. ఇది ఇంచుమించు 20 అడుగుల ఎత్తున్నది. గోడలు నాలుగడుగుల 
మందములై యున్నవి. అంతయు ఇటికెలతోనే కట్టినారు. అవి చాలా గట్టివి. స్థానికులు 
కొందరు దాని యిటికెలను తమ ఇండ్లకు వాడుకొనుచు వచ్చినందున ఆ గుళ్ళు 
నామమాత్రావశిష్టమై పోయినవి. నిలిచిన గుడి ప్రక్కన రెండు పెద్దదిబ్బ లున్నవి. 
అవి శిథిలమైపోయిన గుళ్ళెయుండును. జనులు వాటిని గొల్లత్త గుళ్ళు అని 
బహువచనముతో మాట్లాడుచున్నందున అందు కనిష్టము మూడు గుళ్ళన నుండి 
యుండును. 


ఆ గుళ్ళను గూర్చి స్టానికులొక ముచ్చటయగు కథను చెప్పుదురు. పాలు 
పెరుగు అమ్ముకొను ఒక గొల్లపడుచు భక్తురాలై తన యాస్తినంతయు వ్యయపరచి 
ఆ గుళ్ళను కట్టించెనట. అందుచేత ఆ గుళ్ళకు గొల్లత్తగుళ్ళని పేరు వచ్చెనందురు. 
కాని అది ప్రమాణము కానేరదు. మన పురాణాలలో తర్వాత పెంచినవారు శబ్దముల 
అర్థాన్ని బట్టి తమ ఊహకు స్వేచ్చనిచ్చి కథలు కల్లలు వ్రాసి పెట్టిరి. 

అయితే దీని యథార్థ్యమేమిటో సరిగా చెప్పజాలము. మనమును ఊహించ 
వలసి వచ్చును. శైవులలో పూర్వము గోళకి మఠాలు అనునవి ఒక వేయిఏండ్ల 
క్రిందట విరివిగా వింధ్యకు దక్షిణ దేశమున నుండు దేశమంతటను వ్యాపించుకొని 
పోయెను. గోళకి పదమే పల్లెజనుల నోళ్ళలో గొల్లక్కయై క్రమముగా గొల్లత్తగా మారి 
యుండును. గోళకి మఠాలను గూర్చి శ్రీమల్లంపల్లి సోమశేఖర శర్మగారు “అమరావతీ 
స్తూపములు' అను పుస్తకములో ఇట్లు వ్రాసినారు: 


“పాశుపత శైవసంతానమునకు భాగీరథీ నర్మదానదులకు మధ్యనుండు దాహళ 
దేశమందలి గోళకీమఠము ప్రధానమైనది, తెనుగుదేశమున పెక్కు మఠములు 
కట్టించినవారీ మఠమునకు సంబంధించినవారే. ఈ గోళకీ మఠము యొక్క 
యుపమఠములు కన్నడ దేశమందును దద్రమిళ దేశమునను నుండినవి. గోళకీ 
మఠశాఖలు తెలుగుదేశమున కడప మండలమయిన త్రిపురాంతకమందును గుంటూరు 
మండలమునందును వెలసినవి. ఈ గోళకీ మఠము క్రీస్తుశకము పదునొకండవ 
శతాబ్దీనుండి దక్షిణాపథము నందెల్ల మిక్కిలి ముఖ్యమైన మతసంస్థగ నుండినట్లు 


64 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


శాసనముల వలన దెలియవచ్చును” (పు. 83) 


రుద్రమదేవి శా.శ. 1183లో విశ్వేశ్వర గోళకియను మందడములోని 
మఠమునకు దానము చేసి అందు అబ్రాహ్మణ చండాలముగా అందరికినీ అన్నదానము 
చేయ నిర్ణయించెననియు, అందు విద్యాలయమును వైద్యాలయమును స్థాపించెననియు 
పై గ్రంథ మందే తెలిపియున్నారు. 


పాల్కురికి సోమనాథుడు బసవపురాణ పీఠికలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 
గారిట్లు వ్రాసినారు: 


“దశమ శతాబ్దికింకను పూర్వకాలమునుండి గౌడదేశమున గోళకీ మఠమను 
పేర గొప్ప శైవాచార్య మఠము ప్రఖ్యాతి గాంచెను. భావశంభు సోమ శంభువు 
ప్రభృతులు తన్మఠాధిష్టాతలు సోమశంభు తన పేర నొక పద్ధతిని రచించెను. శివలెంక 
మంచన పండితుడు ఈ సోమశంభువు మనుమడట... ఈ పరంపరవారు 'కలచురి 
క్షాపాల దీక్షాగురువులు’ అని పలుచోట్ల ప్రస్తుతింపబడిరి. బిజ్ఞలుని కాలమున పశ్చిమ 
చాళుక్య రాజ్యమున నీ పరపరవారు పలువురు శివాచార్యులుండిరి. ఏతన్మఠ 
పరంపరవారు వేలకొలది మహనీయులు దక్షిణాపథమందెల్ల వ్యాపించిరి. కేరళమున 
నుండి విమలశివ, ధర్మశివ, విశ్వేశ్వర శివాదులు, తెనుగుదేశమునకు జేరిరి. విశ్వేశ్వర 
శివాచార్యుడు కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి దీక్షాగురుడై యాంధ్రదేశమున 
కృష్ణాతీరమున మందర గ్రామమున గొప్ప మఠము నెలకొల్చెను” (పుటలు 74-75). 


కర్నూలు జిల్లాలో త్రిపురాంతకములో ఒక గోళకీ మఠముండినట్లు శా.శ. 1174 
నాటి యొక స్థానిక శాసనమువల్ల తెలియవస్తున్నది. (ఎఫి గ్రాఫికల్‌ రిపోర్టు 1905). 


గంగాపురములో శైవాలయములు విశేషముగా ఉండినవి. క్రీ.శ. 1300 
ప్రాంతములో ఉండిన పాల్కురికి సోమనాథుడు తన పండితారాథ్య చరిత్రలో 
గంగాపురములో సహ(స్రగణ శివభక్తులలో ముఖ్యులందరిని వర్ణించెను. త్రిభువన 
మల్లుని ఆరాధ్యగురువగు సకల ప్రవేశ భట్టారకుడు, “చక్రవర్తి శ్రేయార్థమాగి 
దైవాజ్ఞరాదిత్య భట్టోపాధ్యాయగ్గ పెద్దణబట్టగ శ్రీమత్రైలోక్యమల్ల శ్రీకేశవ పురద 
జ్యోతిర్వత్తియం జ్యోతిశ్శాస్త్ర పరీక్షా పూర్వకందే వరిగెపాద పూజయంకొండు 
ధారాపూర్వకమాడి” దైవజ్ఞ ఆదిత్య భట్టోపాధ్యాయునికి పెద్దణభట్టుకు దానము చేసెనని 
గంగాపురములో ఒక శాసనము కలదు. (తెలంగాణా శాసనములు 124) ఈ 
శాసనములో సరియగు పాఠమును పైనుదాహరించినాము. ఆ దానము క్రీ.శ. 1092లో 


గంగాపుర మాహాత్యము 65 


చేయబడెను. ఇతర శాసనములలో మరికొందరి పండితులను పేర్కొన్నారు. తర్మశాస్త 
మందు జ్యోతిశ్నాస్తమందు ఇతర శాస్తాలలో “భట్లోపాధ్యాయు”లైనవారు పలువురు 
గంగాపురములో నుండిరనిన విద్యాస్థానమగు గోళకి మఠము అందు తప్పక యుండి 
యుండవలెను. ఆ గోళకి మఠము విద్యాపీఠముగా వెలసియుండును. 


గోళకి మరఠస్థాపకులు వీరశైవములోని పాశుపతశాఖవారు. ఈ పాశుపతము 
దక్షిణ హిందూస్థానములో అందునను ముఖ్యముగా దేవకిపురమనుచోట వ్యాప్తి 
పొందెను. అక్కడ ప్రసిద్ధ గోళకిమఠ ముండెను. అక్కడినుండి ఆ మతానుయాయులు 
దక్షిణదేశ మంతటను వ్యాపించుకొనిరని బహుశాసనములు తెలుపుతున్నవి. అట్టి 
వ్యాపకులలో విశ్వేశ్వరశివుడు గణపతి దేవుని దీక్షాగురుడు. ఆ విశ్వేశ్వర గోళకి 
మఠానికే రుద్రమదేవి దానమిచ్చెను. గంగాపురములో త్రిభువన మల్లుని దీక్షాగురువగు 
సకల ప్రవేశ భట్టారకు డుండెను కదా. ఆ దీక్షాగురువు యొక్క గోళకీమఠమే గొల్లత్త 
గుడియై నుండును. గంగాపురములో పైన తెలిపిన పండితులే కాక శ్రీగిరి పండితుడును 
(తెలంగాణా శానము - చాళుక్య సంఖ్య 1) గణగరాజ పండితుడును (తె. శా. చాళుక్య 
- శా. సంఖ్య 5) ఉండిరనియు వారికి దానాలు చేసిరనియు మరి రెండు శాసనములలో 
కలదు. 


గోళకి మఠాలలో అన్నసత్రము, వైద్యచికిత్సలు, విద్యా ప్రదానము జరుగుచుండు 
నాచారమున్నట్లు మందడ శాసనమువల్ల ఊహింపవచ్చును. గంగాపురములో అనేక 
మహాపండితులుండినందున అచ్చటి “గొల్లత్త గుళ్ళ”లో వారు విద్యా సంస్థలను నడిపి 
యుందురని ఊహింపవచ్చును. గొల్లత్తగుళ్ళు పెద్ద దిబ్బలై యున్నవి. ఆ దిబ్బలే పై 
విద్యాసంస్థలై యుండును. ఆ దిబ్బలను త్రవ్విన శాసనము లేమైన లభించునేమో! 
పై యూహలు స్థిరపడునేమో? 800 ఏండ్ల క్రిందట గంగాపుర మొక శైవ విద్యా 
పీఠమై యుండును. గొల్లత్త గుళ్ళనునవి తప్పకుండా గోళకి మఠాలే యని 
విశ్వసించినందున దాని చర్చ కొంత విపులముగా చేయవలసి వచ్చినది. 


గంగాపుర ప్రాచీనత 


పాల్మురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో త్రయోదశ గుణ 
సంకీర్తనములో గణ సహస్రనామములను కొన్నింటిని పేర్మొనెను. అందిట్లు వ్రాసెను: 


br 


“సంగయ్య, వనిపుర శంకరదేవ 


66 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


డింగుళివైజవ్వ, గంగాపురంబు 
బసవయ్య, ఫణిహారి బసవయ్య, 
ఎ 2వ భాగము పుట 91 
ఆదిగా గణసహ(స్ర నామములు 
ఆదరణీయంబులై యొప్పునిట్లు 
ఎ = 2వ భాగము పుట 95 


ఇందు పేర్కొన్న గంగాపురము మన గంగావురమేయై యుండును. 
గంగాపురమును గూర్చి స్థలపురాణ ముండియుండును. నూరు యిన్ఫూరేండ్ల క్రిందటి 
స్థలాలకే మహాత్యము లేర్చడినప్పుడు ఇంచుమించు 1500 ఏండ్లకు పూర్వముదగు 
గంగాపురమునకు స్థలపురాణ మెట్లుండదు? అట్టి స్థలపురాణము నాధారము 
చేసికొనియే ఈ మహాత్య్యమును మల్లారెడ్డికవి పద్యాత్మకముగా రచించి యుండును. 


“మాయాపురీ మత్స్యపురీ, దురితకోలాహలం 
కలియుగే గంగాపురీ” 


అని నాలుగు యుగాలలో నాలుగు పేరులు గంగాపురికుండెనని స్థానికులు 
చెప్పుచుందురు. మల్లారెడ్డి కవియు పై నాలుగు పేరులు నాలుగు యుగాలలో 
గంగాపురానికుండెనని వర్ణించెను. క్రీ.శ.1550 ప్రాంతములో ఉండిన వెంకయ్య 
కవి తన నరపతి విజయములో “గంగాపురాఖ్యకు ప్రతినామంబు గల మాయాపురంబు” 
అని వర్ణించియున్నందున మాయాపుర మనునది ప్రాచీన నామాంతరమని విశ్వసింప 
వచ్చును. మీనాంబరినుండి మత్స్యపురి నామమేర్చడి యుండును. దురితకోలాహల 


మనుట స్థలమహాత్యమున కిచ్చిన విళిష్టగుణమై యుండును. 
చాళుక్యకాలపు స్థానిక శాసనములు 


ఈ గ్రామము పశ్చిమ చాళుక్యుల కాలములో చాలా వృద్ధికి వచ్చెను. ఆ రాజు 
లనేక శివాలయములను కట్టించి, ఉన్నవాని నుద్ధరించి, పోషించి దానశాసనములను 
చెక్కించిరి వారి సామంతులు. వారి ప్రజలున్ను తమ తమ శక్తి కొలది దేవాలయము 
లకు దానములు చేసిరి. వారికాలము నాటి శివాలయములు చాలావరకు శిథిలములై 
పోయినవి. కొన్ని తావులలో ఆలయముల జాడలు కూడా లేకుండ పోయినవి. 
అచ్చటచ్చట శక్తి విగ్రహములు, వినాయక విగ్రహములు, భైరవ విగ్రహములు అతి 


గంగాపుర మాహాత్యము 67 


సుందర శిల్పములతో కూడినవై కానవస్తున్నవి. మనకిప్పుడు లభించు గంగాపుర 
శాసనములు చాళుక్య శకములోనివి. చాళుక్య విక్రమశకము శా.శ.998 నుండి 
అనగా క్రీస్తుశకము 1076 నుండి ప్రారంభమయ్యెను. త్రిభువనమల్ల బిరుదాంకితుడగు 
ఆరవ చాళుక్య విక్రమాదిత్యుడీ శకాన్ని తనపేరప్రారంభించెను. చాళుక్యకాలపు 
శాసనములలో ఈ క్రిందివి గంగాపురములో లభించినవి. 


1. జగదేకమల్లుని కాలములో కొందరు సెట్టికులమువారు సగరేశ్వర దేవుని 
ప్రీతికై శ్రీ గిరిపండితుడను నతనికి దానము చేసిరని తెలుపు శాసనము (తెలంగాణా 
శాసనములు = తె.శా. పుట 105) 


2. జగదేకమల్లుని కాలములో కొందరు సెట్లు సగరేశ్వర సోమేశ్వర దేవరకు 
చేసిన ధర్మమును తెలుపు శాసనము (తె.శా.పుట. 105-106) 


3. జగదేకమల్లుడు కళ్యాణపురమందు రాజ్యము చేయుచుండగా అతని 
తనయుడు తైలోక్యమల్లుడు కేశవపురమున నొక దానము చేసెనని తెలుపు శాసనము. 
ఇందు గణగరాజ పండితునికి నీ దానము చేసినట్లు తెలిపినారు. ఇంకొక 
విశేషమున్నది. గంగాపురమును కేశవపురమని ఇందు పేర్కొన్నారు. ఇతని కాలముననో 
ఇంచుక పూర్వముననో చాళుక్యులు వైష్ణవమతము దిక్కు వాలినట్లు కానవస్తున్నది. 
అందుచేత వారు కేశవాలయమును నిర్మించి గంగాపురమునకు కేశవపురమని పేరు 
పెట్టిరి (తె.శా.పుట 108). 


4. త్రిభువనమల్ల బిరుదాంచితుడగు చాళుక్య విక్రముని మూడవ సంవత్సర 
రాజ్యకాలములో అనగా క్రీ.శ. 1079లో కొందరు సెట్లు దానము చేసినది తెలుపు 
శాసనము (తె.శా. పుట 117-119) 


5. పై త్రిభువనమల్లుని 16వ సంవత్సర రాజ్యకాలములో త్రిభువనమల్లుని 
ఆరాధ్యగురువగు సకల ప్రవేశ భట్టారకుడు అనేక తర్మశాస్ర పారావారుడును, 
జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడును నగు ఆదిత్యభట్టోపాధ్యయునికిని, పెద్దణ భట్టునకు కొన్ని 
దానములు చేసినట్లు తెలుపు శాసనము. 

ఈ శాసనములో విట్టణబిట్ట అని చదివినారు. కాని అది పెద్దణభట్ట అని 
చదువవలెను (తె.శా. పుట 124). 


6. త్రిభువనమల్లుని కాలములో అతని దండనాయకుడు భీమేశ్వర దేవునికి 


68 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


దానము చేసిన శాసనము. ఈ శాసనములో కూడా గంగాపురమనుటకు మారుగా 
కేశవపురమని వ్రాసినారు (తె.శా. పుట 125). 


7. త్రిభువనమల్లుని కాలములో చాళుక్య విక్రమశకము 28వ సంవత్సరములో 
సమస్త “సమయ సమూహము" శ్రీ గణేశ్వరదేవుని రంగరంగ నైవేద్యములకు చేసిన 
దానమును తెలుపు శాసనము. ఈ శాసనములో గణేశ్వర అని చదువుటకు మారుగా 
హలేశ్వరుడు అని చదివినారు. ఇప్పుడు గణేశ్వరాలయము జాడ కూడా లేదు. ఒక 
గణేశ్వర సుందర విగ్రహము మాత్రము ఊరి బయట పొలములో పడియున్నది. 
దానివద్దనే ఈ శాసనముండుటచే ఆ గణేశ్వరుని అంగరంగ భోగాలకే ఈ శాసన 
మేర్చడెను (తె.శా.పుట 128). 


రి. త్రిభువనమల్లుని కాలములో చాళుక్య విక్రమశకము 41వ సంవత్సరములో 
భీమ అరసు గంగాదేవి అనువారు “గంగేశ్వర ధూపదీపనివేద్యములకు” దానములు 
చేసిన శాసనము (తె.శా.వుట 132). 


ఈ శాసనములో కోడూరు పేర్కొనబడినది. ఇది మహబూబునగరు ప్రక్క స్టేషను 
గ్రామము. ఈ శాసనము గంగాపురములో కానరాదు. అచ్చటిది కాదనియు తోస్తున్నది. 
ఇతడు “కొట్టిపాక” పేరు గలదు. ఇప్పటి కొలనుపాకను పూర్వ శాసనములలో 
కొట్టిపాక యనియు, కొల్లిపాక యనియు, కొళ్ళియపాక యనియు పేర్మొనినారు. 


9. భూలోకమల్లుడు కళ్యాణిలో రాజ్యము చేసే కాలములో అతని 
దండనాయకుడగు తైలపదేవుడును, మరికొందరు సెట్లును సోమనాథదేవుని నంద 
దీపాని కిచ్చిన దానమును తెలుపు శాసనము (తె.శా.పుటలు 144-145). 


10. వెన్న రాజు అను తురీయజాతి రాజవంశమువా రెవ్వరో ఏదో దానము 
చేసినట్లు తెలుపు శానము. ఇది అసంపూర్ణముగా ముద్రితము (తె.శా.పుటలు 
159-160. 

11. తైలోక్యమల్లుని కాలములో మల్షణదేవి భీమేశ్వరదేవుని కిచ్చిన 


దానధర్మమును తెలుపు శాసనము. ఇది గంగాపురములోని నంబులకుంట అను 
కుంటపై కలదు. (తె.శా. పుట 111) 


ఇది లక్ష్మణరాయ పరిశోధకమండలి (హైదరాబాదువారు) ప్రకటించిన 
తెలంగాణ శాసనములలో ముద్రితమైన శాసనముల నుండి తెలియవచ్చు సంగతులు. 


గంగాపుర మాహాత్యము 69 


గంగాపురమునకు రెండుమూడు మైళ్ళ దూరములో నున్న రెండు మూడు గ్రామాలలో 
నసురుల్లాబాదు నందును, కిష్టారములోను శాసనాలు కలవు. ఆ శాసనాల నింకను 
ఎవరును సేకరించలేదు. అవియు ఈ చరిత్రకు సహాయపడునట్టివి. 


ఇప్పుడు మనకు లభించిన శాసనములు పశ్చిమచాళుక్యులలో ముగ్గురు రాజుల 
కాలము నాటివి. అవన్నియు క్రీ.శ. 1079 నుండి ఇంచుమించు క్రీ.శ. 1140 లోపలివై 
యున్నవి. కళ్యాణి చాళుక్యవంశము క్రీ.శ. 1182లో అంతరించెను. 


కవి తెలిపిన చాళుక్య రాజులు 


మల్లారెడ్డికవి తన గంగాపుర మహాత్యమునందు చాళుక్యరాజులు గంగాపుర 
దేవాలయముల నుద్ధరించినవారని తెలిపినాడు. వారిని గురించి అతడు వ్రాసిన 
పద్యాలభావ మేమనగా - చాళుక్యరాజులలో వీరంగచాళుడనియు (పుట 70, పద్యము 
268) వీరహొంబాళుడనియు (పుట 82) పేరు గల ఒక మహారాజుండెను. అతనికి 
జగదేకమల్లుడు, త్రిభువనమల్లుడు, చాళుక్యమల్లుడు అను కుమారులుండిరి. వారు 
ఈ గంగాపురాలయములను ఉద్ధరించిరి. 


కవి తెలిపిన యీ విషయములలో వ్యత్యాసమున్నది. చరిత్ర ప్రకారము 
త్రిభువనమల్లుడు మొదట నుండిన రాజు. అతని తర్వాతివాడు భువనైకమల్లుడు. 
చాళుక్య మల్లుడు అను పేరుగల రాజు లేడు. వీరహొంబాళునికి పేర్మాది యనియు 
ఆరవ సోమేశ్వరుడు అనియు పేరులుండెను. ఈ హొంబాళు తుదివాడు. త్రిభువన 
మల్లుడే ఆరవ చాళుక్య విక్రమాదిత్యుడు. అతడు క్రీ.శ.1076 నుండి రాజ్యము 
చేసెను. అతని చరిత్రనే బల్హణుడు విక్రమాంక దేవచరితము అను కావ్యముగా 
రచించెను. త్రిభువనమల్లుని తర్వాత మూడవ సోమేశ్వరుడును, అతని తర్వాత జగదేక 
మల్లుడును రాజ్యము చేసిరి. ఇతడు క్రీ.శ. 1138లో రాజ్యము చేసెను. హొంబాళుడు 
క్రీ.వ. 1162 తర్వాతి రాజు. ఈ కాలములోనే పశ్చిమ చాళుక్యరాజుల చరిత్ర తెలిసిన 
వారరుదు. కవి కాలములో తెలియకుండుట చిత్రము కాదు. 


నరపతి విజయముతో గంగాపురము 


అందుగల వెంగయ్య అను కవి నరపతి విజయమను నామాంతరము గల 
రామరాజీయము అను గ్రంథమును పద్యములలో వ్రాసెను. అది కేవలము చరిత్రగానే 
వంశావళులతో, బిరుద గద్యాలతో నింపి వ్రాయబడినది. వెంగయ్య కవి అళియ 


70 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


రామరాజు సమకాలికుడు. కావున అతని చరిత్ర తళ్ళికోట యుద్ధమునకు పూర్వమే 
వ్రాయబడిన క్రీ.శ. 1560 ప్రాంతపు కావ్యము. అతడిట్లు వ్రాసెను: 


“నందమహీ మండలేశ్వరునకు తొమ్మిదవ వాడై చాళుక్య భూపాలుడుదయించె”. 


తే. “ఆ చళుక్య వంశజులైనట్టి నృపతు 
లవని పెక్కండ్రు పాలించిరంత, ఆ కు 
లాంబునిధి శశియౌ, బిజ్జశాఖ్యనృపతి 
పుట్టిధరనేలె, వైరుల మట్టుపెట్టి.” 


ఇచ్చట కొంత సవరణ అవసరము. బిజ్జ్ఞలుడు చాళుక్యుడు కాడు. చాళుక్య 
రాజద్రోహి. చాళుక్య రాజగు మూడవ తైలపుని అనగా జగదేకమల్లుని కుమారుని 
సేనానిగా నుండి ద్రోహియై యారాజును తొలగించి బిజ్జలుడు తానే రాజయ్యెను. 
అతని కుమారుడు మురారి సోమేశ్వరుడు భుజబలమల్ల అను బిరుదము వహించి 
రాజ్యము చేసెను. చాళుక్య తైలపుని కుమారుడు నాల్గవ సోమేశ్వరుడు భుజబల 
మల్లుని అనగా మురారి సోమేశ్వరుని తరిమివేసి మరల తన పెద్దల రాజ్యమును 
సంపాదించుకొని పరిపాలించెను. ఈ నాల్గవ సోమేశ్వరుని కొడుకే పేర్మాడి రాయడు. 
ఇతనినే కన్నడములో హొంబాళిరాయుదనిరి. 


వెంగయ్య కవి మరియు నిట్లు వర్ణించెను. 


తే. “అని పొగడ్తకునెక్కె కళ్యాణబిజ్జ 
ళక్షితీశు డారాజ లలామునకును 
మనుమదైనట్టి వీరహొమ్మాలి రాయ 
డవని బాలించె సకలజనాళి మెచ్చ” 


ఇందును తప్పే కలదు. బిజ్జలుని గొడుకుపేరు మురారి సోమేశ్వరుడు. మరి 
వీరహొమ్మాళిరాయడో మూడవ తైలపుని మనుమడు. నాల్గవ సోమేశ్వరుని కొడుకు. 
ఈ వీరహొమ్మాళిరాయనే మల్లారెడ్డికవి పేర్ళొనెను. ఈ హొమ్మాళిరాయడు స్వయముగా 
గంగాపురమునకు వెళ్ళినట్లు వెంగయ్య తన నరపతి విజయములో ఇట్లు వ్రాసినాడు: 


“ఆ వీర హొమ్మాళి రాయమహీపాలుండొక్కనాడు నూరువేల రథంబులు, లక్ష 
యేనుంగులు, అన్ని గుర్రంబులు, శతసహ(స్రాయుత పదాతివర్గంబును, గొలిచిరా 
జయదుందుభి స్వన వ్రకుపితాచలకంధర కంఠీరవుండై సర్వాలంకృతాభి రామంబై, 


గంగాపుర మాహాత్యము 71 


సకల సంపదల కునికిపట్టె, పరమభాగవత జనాకీర్ణంబై, పరాకభేద్యంబై, వీరనారాయణ 
దేవనివాసంబై, యొప్పు గంగాపురాఖ్యకు, ప్రతిదామంబుగల మాయాపురంబున 
కరుదెంచి, పౌరులెదురుకొన, రాజగ్భృహంబు బ్రవేశించి, యుచిత కరణీయంబు 
లొనరించి, యారాత్రి సుఖనిద్రజెంది, మరునాదరుణోదయంబున, స్నానసంధ్యాద్యను 
ష్టానంబు లొనర్చి, మున్ను తన చేత ప్రతిష్ట చేయబడిన చెన్నకేశవస్వామి 
దేవాలయంబున కరిగి, యద్దేవునకు... నమస్మారంబు లాచరించి... పెద్దలగు 
(బ్రాహ్మణులు వెంటరా, తన్మధ్యంబున దనుక్షేశంబున కోర్చి, ప్రదక్షిణం బొనరించునెడ, 
ప్రదక్షిణ ప్రదక్షిణంబునకు గరుడ స్తంభోపకంఠ భూమి నుదురంట సాష్టాంగ దండ 
ప్రణామంబొనర్చి, ఆ వీర హొమ్మాళిరాయ మహీమండలాఖండలుండు, నిజపురంబున 
కరుదెంచి... పెద్ద కాలంబు ధాత్రి బాలించుచుండె...” 


“ఆ మహారాజునకు సుతుడైన తాత 

పిన్న మహీశ్వరేశ్వరుడు పృథివి నేల” 

వెంగయ్యకవి వ్రాసిన తర్వాత వంశక్రమ సంగ్రహ మిట్లున్నది: తాత పిన్నరాజు 
కొడుకు సోమదేవుడు, అతని కొడుకు రాఘవేంద్రుడు, అతని కొడుకు పిన్న శౌరి, 
అతని కొడుకు బుక్కరాజు. ఆ బుక్కరాజు వంశము వాడే ఆళలియ రామరాజు. ఈ 
విధముగా తూర్పు చాళుక్యులవలె మళ్ళీ కర్ణాట పశ్చిమ చాళుక్య వంశము ఆంధ్ర 
వంశముగా మారిపోయెను. 


వెంగయ్యను మళ్ళీ ఒకమారు సవరింపవలసి వచ్చినది. వీర హొంబాళుడే 
గంగాపుర కేశవాలయమును కట్టించెననియు, ఆ హొంబాళుడే గంగాపురానికి వెళ్ళి 
యుండెననియు, అందు చాళుక్యరాజుల భవనాలుండె ననియు, తెలిపినాడు. ఇప్పుడు 
చాళుక్యరాజుల భవనాల జాడ ఏమియు గంగాపురములో కానవచ్చుట లేదు. అవి 
యుండిన స్థలము జాడకూడా లేదు. 


గంగాపుర మింకేదైనా రెండవస్థలమై యుండు ననుటకు వీలులేకుండా 
మాయాపురమగు ప్రతినామముగల గ్రామమని కవి వర్ణించుట చేత సందేహానికి 
తావే లేదు. స్థల పురాణములోను, మల్లారెడ్డి కావ్యము వల్లను, గంగాపురానికి 
మాయాపురియను రెండవ పేరుండెనని తెలిసినది. 


కల్యాణ రాజులలో తుదివాడగు వీరహౌమ్మాళిరాయడు గంగాపుర కేశవా 
లయమును నిర్మించెనని వెంగయ్య వ్రాసెను. “మున్ను తనచే ప్రతిష్టచేయబడిన 


72 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


కేశవస్వామి దేవాలయమున కరిగి” అని వర్ణించెను. కాని యింతకుముందే 
యుదాహరించిన శాసనములలో జగదేకమల్లుడు అతని తనయుడగు తైలోక్య మల్లుడు 
గంగాపురమున “కేశవస్వామి”కి దానములు చేసినట్లు తెలిపినారు. 


“జగదేకమల్ల... తనయరు... సోమగ్రహణసంక్ర 
మణ వెతి పాతనిమిత్తదందు శ్రీమత్రెలోక్యమల్ల 
కేసవ దేవపుర దాగయు మళిగెయకొట్ట” (తె.శా. పుట. 103) 


“(తైలోక్యమల్ల శ్రీ కేశవపురద” (తె.శా.పుట 124) 
“త్రిలోక్యమల్ల కేసవపురద” (తె.శా.పుట 125) 


పై శాసనోదాహరణత్రయమును బట్టి జగదేకమల్లుని కాలములోను, తైలోక్య 
మల్లుని కాలములోను అనగా వీరహోంబాళునికంటె ముందు కాలములోనే 
కేశవాలయము నిర్మింపబడియుండెననుట స్పష్టమే. బహుశా జగదేకమల్లుని 
తండ్రియగు తైలపుని కాలములో కేశవాలయము నిర్మితమై యుండును. చాళుక్యులు 
వీరశైవులు. కాన అంతకంటే పూర్వకాలములో వారు వైష్టవాలయమును కట్టించి 
యుండరు. మూడవ తైలపుని కాలమునుండి చాళుక్యులు వైష్ణవాభిమానులుగా 
మారుచు (పేర్మాడి) వీరహొమ్మాళుని కాలము వరకు వారు వీర వైష్టవులై పోయిరి. 
వెంగయ్య హొంబాళుని వైష్టవభక్తిని వర్ణించ నీభాగ మీయూహ కాధారమగుచున్నది. 
పశ్చిమ చాళుక్య వంశములోనివాడే విజయనగర స్థాపకుడగు బుక్కరాయలనియు, 
అతని వంశమువాడే ఆర్వీటి రామరాయలనియు వెంగయ్య తెలిపిన విషయము 
విజయనగర చరిత్రకు చాలా సహాయకారి యగునట్టి ది. ఈ విధముగా గంగాపురము 
చాలా ప్రాచీన స్థలమనియు చాలా ప్రసిద్ధి వహించి యుండినట్టిదనియు, పూర్వ 
కావ్య శాసనములవలన వెల్లడియగుచున్నది. 

మల్లారెడ్డి తెలిపిన స్థానిక విషయములు 

మాహాత్యముల నేరీతిగా వ్రాయవలెనో ఆ రీతిగా మల్లారెడ్డి గంగాపుర 
మాహాత్యమును వ్రాసినాడు. గంగాపురమును గూర్చిన మహత్వ విశేషములు 
స్మాందపురాణములోని తీర్థఖండమందు కలవని కవి ఆదిలోనే తెలిపినాడు. 


భారతదేశములోని తీర్ధస్థలాలకు పుట్టినిల్లు స్మాందపురాణము. అది యీనాటికిని 
పెరుగుతునే యున్నది. ఏ స్థలమైనా ఎక్కువగా భక్తుల నాకర్షించినచో ఎవ్వరైనా 


గంగాపుర మాహాత్యము 78 


పనిలేనివారు సంస్కృతములో ఆ స్థల మహాత్యమును గురించి కథలు కల్లలు 
వ్రాయించి యుంచి అది స్మాంద పురాణాంతర్గతమంటే సరిపోతుంది. గంగాపురము 
కృతయుగములో మత్స్యపురమని, తేతాయుగములో దురిత కోలాహలమని, 
ద్వాపరములో మాయాపురమని, ఈ కలియుగములో గంగాపురమని ప్రసిద్ది 
వహించెనని కవి వర్ణించినాడు. (1 ఆశ్వాసము 60 పద్యము.) ఆ పేరులు వచ్చుటకు 
గల కథలను కూడా వర్ణించినాడు. 


దేవసేన అనునది గంగాపురము వద్ద కలదనియు దానిమధ్య భాగమును 
మీనాంబర మనిరనియు తెలిపినాడు (పుట 27). 


మీనాంబరమను పేరుతో మీనము కలదు. కాన దాని నాధారము చేసుకొని 
స్థలపురాణములో ఒక కథను కల్పించినాడు. పూర్వము నలచక్రవర్తి జూదమాడి 
యోడి దమయంతీ సహితుడై మీనాంబరీ తీరమందు విడిదిచేసి ఆకలిగొని మీనాంబర 
మందు చేపలుపట్టి భార్యచే వాటిని వండించెను. పక్వమైన మీనములు పాత్రనుండి 
యెగిరి మీనాంబరి నీరములో కలిసిపోయెనట. అప్పటినుండియే దేవసేన నదికి 
మీనాంబరమను పేరు వచ్చెనట! 


గంగాపురములో గొల్లత్తగుళ్ళు కలవంటిమిగదా. కవి గంగాధరుని కృష్ణునివలె 
గొల్ల పడచుల వెంట దగిలించి దానికి తగినట్టి శృంగార రసమును విస్తరించెను. 
“శివుడొకనాడు, కేశవుని శ్రీ చరణాబ్దము లర్థిగొల్వవచ్చి” గొల్ల పడుచుల నిద్దరిని 
చూచెనట. వారి పేర్లు ఇంగెమ, తంగెమ, అట! వారు ప్రతిదినము మందలకు 
పోయి పాలు తెచ్చుచుండిరి. వారిని చూచి “మన్మథాయత్త చిత్తుండై నమ్మహాదేవుండు 
తన చిత్తంబును నా గొల్లపల్లవాధరల యుల్లంబుల పల్లవింపజేయ” “మిండ జంగమ 
వేషంబు మెండుకొనగ, సతులముందర గనుపట్టె శంభుడపుడు” వారితో సరసాలాడి 
“వారితో నసమశర సమర విహారంబుల లీలందేలి” వారికి తాను మీనాంబరీతీరమున 
పరుసవేది లింగమై యుందుననియు అచ్చట వారు దినము వచ్చి తనను పొంది 
ఇనుముకడవల బంగారు కడవలుగా మార్చుని తనపేర దేవళము కట్టుడని వారితో 
చెప్పెనట. వారును అట్లే చేసిరి, అని గొల్లెతగుళ్ళని పేర్వడసెను. అవే గొల్లత్త 
గుల్లయ్యెను. 


ఈ కథయంతయు కల్పితమేయని చెప్పవచ్చును. 


74 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


గండకాద్రి అనుచోటికి వీరహొంబాళుడు వెళ్ళిననియు అందు కేశవస్వామి 
కనుపించెననియు ఆ వి(గహాన్ని తెచ్చుటకై ప్రయత్నించగా అచ్చటి రాజగు 
వీరసేనుడనువాడు అనుమతించలేదనియు తుదకు సూర్యునారాధించి సంతోషపెట్టి 
వీరసేనుని అనుమతితో గంగాపురమునకు కేశవమూర్తిని తెచ్చి ప్రతిష్టించెననియు 
వీరసేనుని కూతురగు పద్మావతిని పెండ్లాడెననియు కవి చతుర్థాశ్వాసములో 
వర్ణించినాడు. వివాహ సందేశ మంపిన వరకీ గ్రంథము లభించినది. తర్వాత భాగము 
శిథిలమై లభ్యము కాలేదు. ఈ కావ్యము నాల్గు ఆశ్వాసములదై యుండును. గండకాద్రి 
యెచ్చటిదో వీరసేను డెవ్వడో యేమో తెలుపజాలము. (గంథపాతమైన భాగములో 
ఇంకేమి చారిత్రక పౌరాణిక గాథలుండినవో యేమో లభించినంతవరకు మనకు 
తెలియవచ్చిన విషయములివియే. 


కవికాలము - వంశము 


ఇక చారిత్రాత్మక విషయములను వదలి మల్లారెడ్డిని గురించి అతని కాలమును 
గూర్చి వంశమును గూర్చి అతని కావ్యమును గురించి యించుక తెలిసికొనవలెను. 


మల్లారెడ్డి తన వంశమును గురించి యిట్లు వ్రాసెను: అతని యింటి పేరు 
రెడ్డిరెడ్డి లేక రెడ్రెడ్డి. అతని గోత్రము ప్రొల్వాల గోత్రము. అతడు 'మోటవాడ వంశ 
వారాశిజనిత కైరవ మిత్రుడు”. రెడ్ల శాఖలలో మోటవా అను శాఖ ముఖ్యమైన శాఖ. 
దాని నిప్పుడు మోటాటి అనుచున్నారు. కాని 250 ఏండ్ల క్రిందట తిమ్మారెడ్డికవి 
తన ఆంధ్రీకృతానర్ణరూఘవ కావ్యములో తాను మటెవాడ శాఖ కాపునని వ్రాసుకొనెను. 
తద్వంశీయు లిప్పిటికినీ కలరు. వారు మోటాటి శాఖవారి. తిమ్మారెడ్డి వంశమువారు 
తమ బంధువులకిచ్చిన దానపత్రాలలోను మటెవాడ అనియే కలదు. మరి యీ 
మల్లారెడ్డి మోటవాడ అనుపదమును వాడినాడు. కావున మోటాటి అనుపదము 
పూర్వము మటెవాడగా నుండెనని తెలియరాగలదు. పూర్వము ఓరుగంటి సామ్రాజ్య 
కాలములో మటెవాడ సీమ ప్రధాన సీమగా ఉండెను. ఆ మండలములోని రెడ్లందరును 
మటెవాడ కాపులుగా పరిగణింపబడిరి. ఆ పదమే తుదకు మోటాటిగా అపభ్రంశ 
రూపమందెను. అయితే ఆ కాలములో సీమ భేదములచే మటెవాడ రెడ్లు, పాకనాటి 
రెడ్లు పంటరెడ్డు, రేనాటిరెడ్లు, పలనాటి రెడ్లు అని, నానావిధాలుగా చీలినను 
పూర్వకాలములో పరస్పర బాంధవ్యములు బహుకాలము వరకుండినట్లు కానవచ్చు 
చున్నది. ప్రొల్వాల గోత్రమువారు మటెవాడ (మోటాటి) రెడ్లలోనే లేకుండిరి. 


గంగాపుర మాహాత్యము 75 


పంటరెడ్లలోను ప్రాల్వాల గోత్రమువారు కానవస్తున్నారు. శా.శ. 1356నాటి 
రాజమహేంద్రవరము నేలిన అల్లయ వేమారెడ్డి శాసన మొక దానిలో ఇట్లున్నది: 
“పంటకులములో ప్రాల్వాల గోత్రోద్భవుడైన దొడ్డ నరేంద్రుడు జన్మించెను”. అదే 
శాసనములో పంటరెడ్లు చోడరాజులతోను విజయనగర చక్రవర్తులతో బాంధవ్యము 
చేసినట్లు తెలిపినారు. (చూడుడు: ఎపిగ్రాఫికా ఇండికా జనవరి 1916). పై శాసనాన్ని 
బట్టి రెడ్లు చోడులతోను, విజయనగర చక్రవర్తులతోను బాంధవ్యాలు చేసినప్పుడు 
తమలోని అంతశ్చాఖలలో విభీన్నత యుండెనని చెప్పుటకు వీలులేదు. ఒకే 
గోత్రమువారు సీమభేదములను బట్టి పంటకాపులుగాను, పాకనాటివారుగాను, 
మోటాటివారుగాను వేరైపోయిరనుటలో విచిత్రమేమియు లేదు. 


మల్లారెడ్డి ఎప్పటివాడనునది నిర్ణయించవలెను. మల్లారెడ్డి తన వంశమును 
గురించి యిట్లు తెలిపినాడు: 


తిమ్మారెడ్డి 
అమ్మారెడ్డి 
మల్లారెడ్డి పర్వతరెడ్డి 


మల్లారెడ్డి (కవి) 


RnR 


రంగారెడ్డి లక్మాథైడ్డి హేమారెడ్డి బక్మాలెడ్డి 


76 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ప్రాల్వాలగోత్ర సంపూర్ణాభిచంద్రుండు 
మల్ల భూనాథుండు మాన్యయశుండు 


ఖుతుబుశాహ నరేంద్రుచే కోర్మెలలర 
అందలంబును తశ్రీపు లందుకొనుచు 
సరస బూర్జులపట్టణ చౌధరగుచు 


ప్రజల బాలించె భూభుజల్‌ ప్రస్తుతింప. (1 ఆశ్వాసము, వ 7, పుట 6.) 


దీనిని బట్టి మల్లారెడ్డి పెదతాత ఖుతుబుషాహి కాలములోని వాడని స్పష్టము. 
కాని ఖుతుబుషాహ లెందరో కలరు. ఖులీ ఖుతుబ్‌షా మొదటివాడు. (క్రీ.శ. 1512 
లో రాజ్యము చేసెను. అబుల్‌హసన్‌ తానీషా తుదివాడు. క్రీ.శ. 1687లో రాజ్య 
భ్రష్టుడయ్యెను. కావున క్రీ.శ. 1512 నుండి 1687 లోగా యీ కవి తాత యుండెననుట 
నిర్వివాద విషయము. కవి తనకన్న పూర్వులగు తెనుగు కవులను స్మరించినాడు. 
అందు బమ్మెర పోతన తుదివాడు. ఖుతుబుషాహీల రాజ్యమేర్పడకమున్నే పోతన 
యుండెను. కాన అది మనకు కవి కాల నిర్ణయాని కుపయోగించదు. 


కవి తాత బూర్లుల పట్టణ చౌధరిగా నుండెనన్నాడు. మరొకచోట కవి తండ్రి 
బూర్గుల పట్టణ దేశాయిగా నుండెనని వ్రాసెను (పుట 14). చౌధరి, దేశాయి శబ్దాలు 
కొంతవరకు కాలనిర్ణయానికి సహాయపడును. చౌధరి, దేశాయి, దేశముఖు అను 
శబ్దాలను మహా రాష్టులు సృష్టించినట్టివారు. భూమ్యాదాయములను వసూలు చేసి 
యిచ్చువారి కీ బిరుదు లుండెను. చౌధరి అను పదము చౌధ్‌హరి అనగా చౌథ్‌ 
వసూలు చేయువాడు అని యర్థము. మహారాష్టులు భూఫలితములలో నాల్గవ భాగాన్ని 
పన్నుగా తీసుకొనుచుండిరి. చతుర్ధ శబ్దమే చౌథ్‌ అయ్యెను. ఈ చౌథ్‌ ఆచారము 
శివాజీ కాలమున కించుక ముందు వచ్చెనందురు. శివాజీ క్రీ.శ.1627 నుండి 
1680 వరకు జీవించి యుండినవాడు. చౌదరి, చౌదరితనము అను పదాలు పాలవేకరి 
కదిరీపతి వ్రాసిన శుకసప్తతిలో కానవస్తున్నవి. అతని కాలము వరకే తెనుగు 
దేశములోని గ్రామాధికారులు చౌధరులు లేక చౌదరులు అయియుండిరి. కదిరీపతి 
తాత క్రీ.శ. 1572-1585 నాటి శ్రీరంగరాయల కాలము వాడు. కాన కదిరీపతి 
క్రీ.శ. 1620 ప్రాంతమువాడు. “ఇంగిలీషుల మొఖాములను” కదిరీపతి వర్ణించినాడు. 
కావున చౌదరి శబ్దము క్రీ.శ.1600 నాటి దగును. అనగా శివాజీకన్న ముందు 


గంగాపుర మాహాత్యము 77 


కాలములో మహారాష్ట్రల ప్రాబల్యముండినచోట అది ప్రారంభమయ్యెను. ఈ లెక్క 
చొప్పున మల్లారెడ్డి తాత క్రీ.శ. 1600-1650 ప్రాంతము వాడనియు, మల్లారెడ్డి 
క్రీ.శ.1650-1700 ప్రాంతము వాడనియు నిర్ణయిస్తే ఏ 50 ఏండ్ల తేడానో 
యుండును. అంతకంటే మించిన పొరపాటుండదని చెప్పవచ్చును. 


మల్లారెడ్డి కవిత 


ఇతని కవిత చక్కని ధారాశుద్ధి కలిగినట్టిది. శైలి సరళమైనది. పద్యాల నడక 
ఎందునూ కుంటుపడలేదు. మాకు దొరికిన ప్రతిని వ్రాసిన లేఖకుడు చాలా తప్పులు 
వ్రాసినాడు. అందుచేత కవి యొక్క సరియగు శైలి కొన్ని తావుల యందు సరిగా 
లభించినది కాదు. పైగా తాళపత్ర పుటలలో నాల్గవ ఆశ్వాసములో చాలాభాగము 
శిథిలమై లభించినది కాదు. ప్రత్యంతరము ప్రయత్నించినను లభించలేదు. ఈ (ప్రతి 
కూడా శ్రీ శేషాద్రి రమణ కవులలో వున్నవారగు శ్రీమాన్‌ దూపాటి వెంకటరమణాచారి 
గారి వద్ద లభించినది. వారిని ఈ ప్రతి నంపుటకై కోరగా “ఇది చక్కని శైలి. ముద్రణ 
యోగ్యమైనది” అని వ్రాసి పంపిరి. ఈ ప్రతిని ఆచార్యుల వారికి మల్లెపల్లిలో అనగా 
మల్లారెడ్డి తాతయుండిన (గ్రామములో లభించినది. ప్రత్యంతరమునకై వేచి 
యుందమన్న మా మిత్రులును ఇప్పుడు కీర్తిశేషులైనవారునగు శ్రీ ఆర్‌. దామోదర 
రెడ్డి వివి బారిస్టరు గారు మమ్ము దాని నెత్తి వ్రాయించుటకును, ముద్రించుటకును 
పలుమారు తొందరపెట్టసాగిరి. వారు చనిపోవుటకు ముందు దీని నెత్తి వ్రాయించితిమి. 
అంతలో వారు కీర్తికాయులైరి. అందుచేత దీనిని త్వరగా ముద్రించుట మరింత 
అవసరమయ్యెను. 


మల్లారెడ్డి అందందు వ్యాకరణ విరుద్ధమగు ప్రయోగములను ప్రయోగించెను. 
అవి తెలియక కాదు. శక్తి చాలక కాదు. ఉద్దేశపూర్వకముగానే అతడు ప్రయోగించినట్లు 
కానవచ్చును. 


“వరుసతొ నవ్యకీర్తిలత... (వుట 8) 

“వేగంబున నేగనంతనొక తాతన్విన్విలోకించి (పుట 45) 

“అన్నమరుచయ్యె (అరుచి+అయ్యె) (పు. 67) 

ఇట్టివి చాలా అరుదు. ఇతని వర్ణనలన్నియు ప్రబంధకవుల పద్ధతిలోనే వున్నవి 
పురవర్ణన, స్త్రీ వర్ణన, విరహతాపము, మున్నగునవన్నియు మధ్య కాలపు ప్రబంధకవులు 


78 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


వర్ణించినట్లుగా వర్ణించినాడు. మల్లారెడ్డి శైలిని తెలుపుటకై రెండు పద్యములు 
దహరింతుము. 


శా. కాలవ్యాధుడు వెంటనంటి తరుమన్‌ గంజాప్త సారంగమున్‌ 
చాలందవ్వుగ నేగ తీవ్రశరమున్‌ సంధించి బిట్టయన 
ట్లోలింబశ్చిమ వార్ది వ్రాలునటులీ యుగ్రాంశుడు గ్రుంకె, ద 
తృలాలంబన సాంధ్యరాగమమరిెన్‌ గెంపెక్కి నల్టిక్కులన్‌. 


చ. శివుతల మెట్టి, పుల్లసరసీరుహ సంపద కొల్లవెట్టి, కై 
రవముల వన్నెబెట్టి, (భ్రమరంబుల బందికి బెట్టి, జారిణీ 
యువతుల మొట్టి, కోకములయొద్ది కలెల్లను సానబట్టి, యు 
తృవమున జంద్రమండలము సయ్యనదోచెను తూర్పు దిక్కునన్‌. 


ఇట్టి చక్కని కావ్యము శైథిల్యమొంది ప్రత్యంతరము దొరకకపోవుట విచారకరము. 
ఉన్నంతవరకైనను ముద్రించుట ఉన్నదానిని పోగొట్టుకొన కుండుటయును. 


మల్లారెడ్డి వంశము 


కవి మల్లారెడ్డి వంశీయులు రెడ్రెడ్డి వంశమువారును ప్రొల్వాల గోత్రము వారును 
నై యున్నారు. వారందరును పాలమూరు జిల్లాలో వివిధ గ్రామాలలో వ్యాపించినారు. 
మల్లారెడ్డి తాత బూర్గుల దేశాయిగా చౌదరిగా యుండినట్లు తెలిపినాడు. బూర్గుల 
గ్రామము గంగాపురమునకు మూడు నాలుగు మైళ్ళ దూరములో నున్నది. అందుచేత 
మల్లారెడ్డికి గంగావురమును గూర్చి వ్రాయుట కాసక్తి కలిగియుండును. మల్లారెడ్డి 
తండ్రి “మల్లపల్లి పురమందిర నివాసుండు” అని వ్రాసెను. మల్లపల్లి గ్రామము 
కూడా గంగాపురమునకు సమీపమున నున్నది. మల్లారెడ్డి తనకు నలుగురు 
కుమారులని యిట్లు తెలుపుకున్నాడు: 


ధీరులు మత్చుత్రులు రం 
గారెడ్డియు, హేమవిభుడు, ఘనుడగు శ్రీ ల 
కథైడ్డియు, బక్మధన్యుడు 
సారస్యుడు, నల్వురమిత శాంతగుణాధ్యుల్‌. 


ఈ నలుగురు నాలుగు శాఖలై వివిధ ప్రాంతములకు వెళ్ళిరి. 


గంగాపుర మాహాత్యము 79 


. రంగారెడ్డిగారు, మల్లెపల్లి వతనకు వెళ్ళెను. 

. హేమారెడ్డిగారు, కుచ్చరకల్లు పెద్దాయిపల్లి వతనకు వెళ్ళెను. 
అ లక్కారెడ్డిగారు, నాగరకందనూలు వతనకు వెళ్ళెను. 

. బక్మారైడ్డిగారు, కోడుగంటి వతనకు వెళ్ళెను. 


య 60 [౧ ౬౭4 


స్మృతి 

ఈ (గ్రంధ ముద్రణకు ముఖ్య కారకులు కీర్తికాయులగు శ్రీ ఆర్‌. దామోదరరెడ్డి 
గారు. ఇట్టి గ్రంథ మున్నదని విని మాద్వారా శ్రీమాన్‌ దూపాటి వెంకట 
రమణాచార్యులవారి వద్దనుండి తెప్పించి యెత్తి వ్రాయించి ముద్రించుటకై తొందర 
పెట్టుచునే యుండెను. అంతలో దామోదరరెడ్డిగారు అకాల మృత్యువు వాతబడి 
బంధుమిత్రులకు శోకమునే మిగిలించిపోయిరి. వారు మల్లారెడ్డి వంశీయులు. 
శ్రీ.గ.రామకృష్ణారెడ్డిగారి అన్నకుమారులు. అయితే తమ వంశీయులను అభిమానముచే 
ముద్రించుటకు కోరియుండలేదు. కవిత బాగున్నదా అని విచారించగా చక్కని 
మృదుమధుర శైలితో కూడినదని చెప్పగా ఆప్తవాక్యమును ప్రమాణముగా గొని 
గంథముద్రణకై అభిలషించియుండిరి. 


కీ.శే, దామోదరరెడ్డి గారు మాకు పరమమిత్రులు. అట్టి మిత్రులు అరుదుగా 
లభింతురు. వారు సదా ప్రసన్నులు. హాసన్ముఖులు ప్రజాహిత కార్యాలలో చాల 
అభిమానము కలవారు. వారికి శత్రువులే లేకుండిరి. కోపమెట్టిదో యెరుగరు. ఎన్నడైనా 
చాలా కోపము వచ్చెనా అది చీదరింపుగా ఉండి కొన్ని నిముషాలలోనే అదియు 
అంతరించి పోయెడిది. చేతనైనంతవరకు ఉపకారమే చేసిరి కాని ఎవ్వరికిని అపకారము 
చేసియెరుగరు. నిగర్వులును సౌమ్యులును సుముఖులును ప్రీతిపాత్రులును నైయుండిరి. 
రాజబంధువులైనను, గొప్ప ఉద్యోగమందుండినను అందరితో కలసి మెలసి తిరుగుటను 
చూచి వారి నెరింగిన వారందరును వారి సౌలభ్య శీలమునకు, మితజీవనమునకు, 
నిరాడంబరతకు, ఆశ్చర్యపడుచుండిరి. వారి అకాలమృతికై వారి మిత్రులలో 
కంటతడిబెట్టనివారు లేరు. నాకు వారు బాల్యమిత్రులు. క్రీ.శ. 1915లో వారి మైత్రి 
లభించెను. వారు చనిపోవునాటి వరకు ఆ మైత్రిలో ఎన్నడును ఆవంతయు భంగము 
కలుగక దినదినాభివృద్ధిగా నుండెను. హైద్రాబాదు నగరములో వారు నేను కలవని 
దినములు చాలా తక్కువ. వారిని ఏ విధముగానైనను మరచిపోజాలను. ఇది ఒక 
వ్యక్తి విశిష్టతయే కాదు. వారి మిత్రులందరికినీ ఇదే అనుభవము కలదు. ఇట్టి 


80 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ఉత్తమ మిత్రుని స్మరణకై యీ [గ్రంథమును ప్రకటించుచున్నాము. వారి స్మారకము 
నకు ఇది నాంది యగుగాక. ఇట్టి వెన్నియో ప్రచురించి వారి యెడల వారి బంధువు 
లును, మిత్రులును తమ ధర్మాన్ని నెరవేర్తురు గాక. 


కీ.శే. దామోదరరెడ్డిగారు 27 జనవరి 1900 నాడు జన్మించిరి. రెడైడ్డి 
వంశమువారు వనపర్తి రాజబంధువులు. దామోదరరెడ్డిగారి తల్లియు శ్రీమంతు 
మహారాజా రామేశ్వరరావు బహద్దరు వనపర్తి రాజాగారి భార్యయు అక్క సెల్లెండ్రు. 
దామోదరరెడ్డిగారి బాల్యము, విద్యాభ్యాసము వనపర్తిలో జరిగెను. వారికి ఉరూ 
పార్సీ ఇంగ్లీషు విద్యలనే బాగా చెప్పించిరి. తర్వాత హైదరాబాదులో ఉన్నతవిద్య 
నభ్యసించి పూనాలో రెండేండ్లు చదివి తర్వాత బారట్లా నభ్యసించుటకు ఇంగ్లండు 
వెళ్ళిరి. అక్కడ నాలుగేండ్లుండి బి.ఏ., పట్టమును బారిష్టరు పట్టమును పొంది తిరిగి 
హైదరాబాదుకు వచ్చి కొంతకాలము వకాలతు చెసి తర్వాత హైకోర్టులో సర్మారీ 
వకీలుగా నియుక్తులైరి. ప్రథమమున అసిస్టెంట్‌ కౌన్సిల్‌గా ఉండి తర్వాత చీఫ్‌ కౌన్సెల్‌గా 
నియుక్తులైరి. చనిపోవునాటికి వారికి 700 రూపాయల జీతము లభించుచుండెను. 
వారు కోరియుండిన జిల్లా జడ్జి పదవి యెన్నడో లభించి యుండెడిది. కాని ఇదే 
నాకు బాగున్నది. ఈ వాతావరణములో ఉద్యోగము అభిలషించను అనేవారు. 
చనిపోవుటకు ముందు వారికి సెషను జడ్డి పదవిని ఇచ్చువారై యుండిరి. కాని దైవ 
సంకల్ప మన్యథాయయ్యెను. వారికి గొంతుజబ్బు కలిగెను. ధ్వని పెకలకున్నను 
అట్లే సెలవైన కోరక మూడునెలలు పనిచేసిరి. తుదకు డాక్టర్ల ప్రోద్బలముచే మైసూరుకు 
చికిత్సకై వెళ్ళిరి. అచ్చట బాగగుచున్నదనియే వార్తలు వచ్చుచుండెను. తటాలున 
ఒకదినము సాయంకాలము వారి కాయాస మధికమయ్యెను. అంతవరకు సుఖముగా 
నుండినవారు, 15 నిముషాలలో చెమటలు పోసి చనిపోయిరి. వారు 17 మార్చి 
1945 నాడు మైసూరులో చనిపోయిరి. వారికి 5 మంది సంతానము. అందరును 
చిన్నవారు! 


మా విజ్ఞానవర్దినీ పరిషత్తుపై వారికభిమానము మెండుగా నుండెను. నేను 
బాగై వచ్చిన తర్వాత గ్రంథప్రచురణకై కొన్ని వేల మూలనిధిని మీ పరిషత్తునకై 
కూర్చి యిత్తును అని చెప్పియుండిరి. అది భాగ్యమున లేనిదైపోయెను. వారి ఆ 
సద్భావనయే వారి యీ గ్రంథ ప్రచురణాభిలాషను పూర్తి చేయుటకు మమ్ము 
పురికొలిపెను. మా (ప్రచురణములలో దీని నొకటిగా వారి జ్ఞాపకార్థముగా 
వెలువరించుచున్నాము. 


గంగాపుర మాహాత్యము 81 


ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ నివేదిక * 
- సురవరం ప్రతాపరెడ్డి 


చాలా కాలానికి ఆంధ్రగ్రంథాలయ భాగీరథి మా తెలగాణము దిక్కు 
ప్రవహించినది. మేము పవిత్రుల మైనాము. తెలంగాణములో ఆంధ్ర సరస్వతి తన 
రజతోత్సవమును చేసుకొనుచున్నదన్నమాట. రజోత్సవము బొగ్గు గనులలో జరుగుట 
అపూర్వ సంఘటనము కాదా? బొగ్గునుండి మణులు సిద్ధమగునని రసాయనశాస్త 
వేత్తలంటారు. కావున విరోధాభాసము కుదిరింది. 


బ్రిటిష్‌ ఇండియాలో యీ ముప్పైయేండ్లలో 24 ఆంధ్ర గ్రంథాలయ మహాసభలు 
చేయుచుండినది గమనించుచూ వచ్చినాము. ఆ మహాసభ ఇంతవరకు కృష్ణానదిని 
దాటి తెలంగాణమునకు వచ్చి యుండలేదు. ఇదే ప్రథమపర్యాయం. ఉత్తర సర్మారుసీమ 
యొక్కయు, రాయలసీమ యొక్కయు, తెలంగాణము యొక్కయు భాషా త్రివేణి 
సంగమము యీ సింగరేణి కాలరీస్‌లో కలిగినది. 


గంగాస్నానానికి కొండుభొట్లు “ఆజ్ఞివలె యీ దాసుడు శుభమస్తు, అవిఘ్నమస్తు 
అని సంకల్పము చెప్పవలెనని గ్రంథాలయ సంచాలకాచార్యుల ఆజ్ఞయైనది. తథాస్తు 
అని ఉపక్రమించుచున్నాను. “భాషాసేవయే రాష్ట్ర సేవ “భాషావిజృంభణమే 
ప్రజాభ్యుదయ హేతువు” “సారస్వతాభివృద్ధియే సంస్కృతి వ్యాప్తికి మూలము” ధనికుల 
ద్రవ్యము సరస్వతీపూజకే ప్రధానముగా వినియోగము కావలెను లక్ష్మిపుత్రులు 
సరస్వతిని గూడా ఆరాధింపవలెను; గణపతియే విద్యాపతి. అతడు శబ్ద గణములకు 
అధిదేవత. మనమతని తిండిపోతని తిట్టి, విఘ్నేశ్వరుడని పేరుపెట్టి, విఘ్నాలను 
ఆహ్వానించినాము. విద్యాపోషణమే నిజమైన విఘ్నేశ్వరపూజ. మన ప్రాచీనులు విద్యను 
గులాంగిరికి ఎన్నడునూ తార్చుటకై ప్రయత్నించి యుండలేదు. వారి దృష్టిలో భారతీదేవి 
ఆడపాప కాకుండెను. ఇప్పుడు మనమేమి చేయుచున్నామో అందరికిన్నీ తెలియును. 


౫ 1947 (25వ మహాసభ నివేదిక) 


82 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


విద్యనేర్చుకొనిన ఛాందసు లౌదురని జనులందరు. “వేదనిదో జడ” అన్న 
సామెత యీ నాటిదా మరి? “బుద్ధిజాద్య జనితోన్మాదుల్‌ కదా! (శ్రోత్రియుల్‌” అని 
అన్న పెద్దన్నగారి కాలానికంటే చాలా ముందు కాలములోనే యీ భావన యేర్చడెను. 
అది వేదముల స్వరసహితముగా కంఠపాఠము చేయుచుండిన వారి ముచ్చట. మన 
ప్రాచీనులు విద్యనుఆశ్రమాలకు పనికివచ్చుటకొరకు మాత్రమే సాధించి యుండలేదు. 
జనకాదులు రాజ్యవ్యవహారములు సాగించుచూ బుషులకే బోధించిరి. వారి కాలములో 
విద్య సర్వకల్యాణములకు ఆధారమై యుండెను. అది ఒక వర్గము వారికి గుత్తాగా 
ఏర్పడి యుండలేదు. 


గృహ్యసూత్రాలలో విద్యవలన ధనము, అధికారము సాధించవలెనని శాసించిరి. 

జైమిని గృహ్యసూత్రములలో ఉపనయన కాలమందు వటువును గూర్చి 
గురువిట్లు ప్రార్థించవలెనని నిర్ణయింపబడినది. 

“ఇమంసోమ, బ్రహ్మణామహే, శ్రోత్రాయ దధ్యసి” 

“ఇమం ఇంద్ర, బ్రహ్మణామహే రాష్ట్రాయ దధుసి” 

“ఇమంపోష బ్రహ్మణామహే పోషాయ దధ్గసి” 

“ఓ సోమా! గొప్పవిద్య (శ్రోత్రాయ) యీ బ్రహ్మచారికి అలవడవలెనని 
కోరుతున్నా! గ 

“ఓ ఇంద్రా! గొప్పశక్తి (రామాయ) యీ (బ్రహ్మచారికి లభించవలెనని 
కోరుతున్నాను” 

“శ్చ పోషా! గొప్పధనము (పోషాయ) ఈ (బ్రహ్మచారికి సమకూరవలెనని 
కోరుతున్నా! స్టే 

ఉపనయనాధికారమును పొందుచున్న బ్రహ్మచారి హోమము చేయుచూ అగ్ని 
నుద్దేశించి ఇట్లు ప్రార్థించుచుండెను. 


“యథాత్వమగ్నేః సవిధాసమిధ్యస ఏవమహం, ఆయుషా, వర్చసా, తేజసా, 
సస్యా, మేధయా, ప్రజ్ఞయా, ప్రజయా, పశుభిః, బ్రహ్మవర్చసేన, అన్యాద్యేనధనేన, 
సమిధిషీయ స్వాహా”. 

“అప్పరాసు యామేధా గంధర్వేషుచ యన్మనః 

దైవీ మేధామనుష్యజా సామామేధాసుర భిర్జుషతాం' 


ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ నివేదిక 88 


“ఓ అగ్నిదేవా! నాకు ఆయుప్యమును, వర్చస్సును, తేజస్సును, దానశక్తిని, 
మేధస్సును, ప్రజ్ఞను, సంతానమును, పశుసంపదను, (బ్రహ్మవర్చస్సును, ఆహార 
సౌఖ్యమ్మును, ధనమును, ప్రసాదించి వృద్ధి నొందించుము. 

“అప్పరులలో, గంధర్వులలో, దేవతలలో, మనుష్యులలో నుండు దివ్యమగు 
మేధస్సును నాకు ప్రసాదించి సంతోషపెట్టుము”. 

మన ప్రాచీనుల విద్యానిర్వచన మట్టిదైయుండెను. అట్టి విద్యకు ఆశ్రయములైన 
(గంథాలయములు పూజ్యస్థానములని భావించి యుండినచో, మన నేటి 
గ్రంథాలయాలకు దారిద్యమావరించి యుండకుండెడిది. పుస్తకాలయములలో 
పురుషుల దివ్యబోధామృత మున్నది. అందే అభిలషితార్థ చింతామణులున్నవి. 
పుస్తకాలయాలే విజ్ఞాన కామధేనువులు. ప్రజ్ఞాకల్పవృక్షములు. ఇక గ్రంథాలయాలు 
నందన వనములు కావనగలమా? 


తెనుగు దేశములో పండితుల స్వంత పుస్తకాలయములు (Private librar- 
165) ఎన్ని కలవో విచారించినవారు లేరు. గ్రంథాలయ మహాసభవారికి క్రొత్తపనిని 
నేను సూచించి కల్పించుచున్నాను. మన తెనుగుసీమలో ఎందరో గొప్ప పండితులు 
న్నారు. వారిలో కొందరివద్ధనైనా మంచి పుస్తకాలయములుండును. అట్టి 
గ్రంథాలయములో ఒక్కొక్కదానియందు రెండు మూడు వేల పుస్తకములైనను ఉండును. 
బహు పండిత పుస్తకాలయములలో చాలా విలువ గలవి, ఇతరత్ర లభ్యము కానివి, 
అరుదైనవి, అచ్చులో లేనివి, అచ్చై దొరకనట్టివి, ప్రాచీన కవిపండితుల హస్తాక్షరివి, 
ఇట్టి వెన్నియో గ్రంథాలు కలవు. అట్టి విశిష్టతతో కూడిన వివరములను ఈ 
మహాసభవారు తెప్పించుకొనవలెను. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రమందభిమానముందును. 
ఒకరు సంస్కృత పుస్తకాలను సమకూర్తురు. ఒకరు తెనుగు పద్యకావ్యాలను, ఇంకొకరు 
చరిత్ర గ్రంథాలను, మరొకరు సైన్సు గ్రంథాలను, యీ విధముగా ఆత్మాభిరుచిని 
బట్టి పుస్తకాలు కూర్చుకొనుచుందురు. ఎందరో విద్యావంతులు బీదవారైనను, కష్టించి 
సంపాదించినదంత ఈ [గ్రంథములు కొనుటలో వ్యయము చేసి ఆ గ్రంథాలతోనే 
ఆనందింతురు. వారి గ్రంథాలే వారి యావదాస్తి. సాహుకారులు తమనోట్ల కట్టలను 
ఉక్కు పెట్టెలలో పెట్టి దినదినము వాటిని చూచుకొని మురిసిపోదురు. అట్లే పండితులు 
తాటాకులను, శాస్తాలకాగితాలను చెక్కులమీద పెట్టి వాటిని తిరుగవేయుచూ 
ఆనందింతురు. 'ఆనందోబ్రహ్మ మటన్న ప్రాజదువులంతర్చుద్ధి నూహింపుమా” అని 


84 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


వరూధినీ విలాసవతి కూడా అన్నది! నోట్లకట్టల సాహుకారు, తాటాకు కట్టల పండితుడు 
ఉభయులును సమానముగా ధనికులే! 


మనదేశములో ప్రభుత్వ గ్రంథాలయాలు చాలా తక్కువ. కళాశాలలోని 
పుస్తకాలలోని పుస్తకాలయాలు చాలా గొప్పవి. కాని అవి కేవలము కళాశాలాధ్యాప 
కులకు, విద్యార్థులకూ పరిమితి కలవైనవి. అది అన్యాయమనియు, ప్రజల (ద్రవ్యముతో 
కొన్నట్టి గ్రంథాలను ప్రజలకు వినియోగపడునట్లు ఏర్పాట్లు కావించవలెననియూ, 
నేను పలుమారు వ్రాసియుంటిని. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము వారు దీనిని 
గూర్చి శ్రద్ధ వహించవలెను. 


“విజ్ఞాన మానందంటబ్రహ్మ” అను శ్రుతివాక్యాన్ని మా విజ్ఞానవర్ధినీ పరిషత్తువారు 
తమ అభిమానధ్యేయము (motto) గా నిర్ణయించుకున్నారు. పుస్తకాలయములు 
విజ్ఞాన ప్రదములు గావున వాటివలన బ్రహ్మానందము తదభిమానులకంతా కలుగును. 


మ.ఘ.వ. నిజాంగారు గొప్ప పుస్తకాలయాభిమానులని ఇటీవలనే వెల్లడియెనది. 
ఇత్తెహాదల్‌ ముస్లమీన్‌ సంఘాధ్యక్షులై యుండిన కీ.శే. బహద్దరు యార్జంగుగారి 
సొంత పుస్తకాలయమును ముస్లిం సంఘానికై ఇచ్చివేయుచున్నానని శ్రీవారితో 
కీర్తిశేషుల భార్య మనవి చేయగా దానిని వారెంతో కొనియాడి “నిజముగా ఇది 
చాలా మంచి నిర్ణయము. ఇది ప్రశంసాపాత్రమైనది” అని ఒక పత్రికలో 10 ఆగష్టు 
1944 నాడు లిఖించి యుండిరి. దీనిని బట్టి గ్రథాలయోద్యమమునకు హైదరాబాదు 
సంస్థానములో ఉజ్జ్వల భవిష్యత్తు కలదని ఆశింపవచ్చును. 


25వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభకు వ్యాప్తిని, వికాసమును, విజయమును 
మనఃపూర్వకముగా కోరుచున్నాను. 


ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ నివేదిక 85 


ఆంధ్రుల సాంఘిక చరిత్ర * 
- సురవరం ప్రతాపరెడ్డి 


ప్రథమ ముద్రణ పీఠిక 


పూర్వకాలమందు హిందువులాధ్యాత్మ చింతాసాగరమున తలమున్మలు వేయుచు 
ఇహలోక విషయాలపై స్పృహ తప్పినవారై చరిత్రలు వ్రాసిపెట్టు నాచారము లేనివారై 
యుండిరని యూరోపుఖండ పండితులు వ్రాయుట పరిపాటియై పోయినది. తర్వాత 
వారి పరిశోధన మూలముననే అసంఖ్యాకములగు చరిత్రాత్మక గ్రంథాలు వెలువడెను. 
అనేక పుస్తకాల జాడ లీనాటివరకు పరిశోధకులకు కానరాలేదు. ముసల్నాను విజేత 
లనేక పుస్తకాలయములను, దేవాలయమును, విద్యాపీఠములను ధ్వంసము చేయునప్పు 
డందలి [గ్రంథాలను కాల్చిరి. ఈ విధముగా మన చరిత్రకు అపారనష్టము కలిగెను. 


పాశ్చాత్యులు నేటివరకు వ్రాసిన చరిత్రలు, రాజుల చరిత్రలు, ఎనిమిదవ హెస్రీకి 
ఏడ్డురు భార్యలనియు, ముప్పైయేండ్ల యుద్ధము ఆముక తిథులందు జరిగెననియు, 
1748 హిందుస్థాన చరిత్రలో ప్రసిద్ధి యనియు, క్యాతరీన్‌ రష్యా చక్రవర్తినికి కొంద 
రుపభర్తలుండిరనియు చరిత్రలో మరచిపోకుండా వ్రాయుదురు. వాటివల్ల మనకేమి 
లాభం! రాజుల యుద్దాలు, తంధత్రాలు, దౌష్ట్యాలు, సంఘానికి నష్టము కలిగించినట్టివే. 
ఈ విషయము నిటీవల గుర్తించి పాశ్చాత్యులు సాంఘిక చరిత్ర కెక్కుడు ప్రాధాన్యమిస్తు 
న్నారు. ఇదియే సరియగు పద్ధతి. 


రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు 
మనకు పూర్తిగ సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. 
మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, 
యెట్టి అలంకరణములతో నుండిరో, పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు 


xX 1949 


86 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


కలిగియుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు 
చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల 
కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో 
వ్యాపారాలు చేసిరో యవన్ని తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. 
అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన 
నభిలషింతురు. తేలిన సారాంశమేమన, సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము 
కూడ చరిత్ర కెక్క దగినవారమే!! అలాజిద్దీన్‌ ఖిల్జీ, జెరంగజేబు, ఆసఫజా చరిత్రలకంటే 
మన చరిత్రలు మాత్రమే తక్కువ వైనవా? మనము వారివలె ఘోరాలు చేసినవారము 
కాము కాన బహుశ మనమే మెరుగేమో! 


సాంఘిక చరిత్ర మానవ చరిత్ర - ప్రజల చరిత్ర, అది మన సొంత కథ!! అది 
జనుల జీవనమును ప్రతి శతాబ్ద్బమం దెట్లుండెనో తెలుపునట్టిది. అది మన 
తాతముత్తాతల చరిత్ర! వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, వారి ఆటలు, వారి 
పాటలు, వారు పడిన పాటులు, వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు, ఇవన్నీ 
తెలిపి మనకు సహాయపడును. 


ఇంగ్లీషువారు తమ దేశ సాంఘిక చరిత్రను 200 ఏండ్లనాడే వ్రాసిరి. నాటినుండి 
నేటి వర కెందరో ఎన్నియో పుస్తకా లీ విషయమై వ్రాసిరి. ఆ పుస్తకాలలో 500 ఏండ్ల 
నుండి తమ పూర్వులెట్టివారో, వారి పరిశ్రమ లెట్టివో తెలుపు పటాలు నిండుగా 
ముద్రించినారు. తమ దేశమును గురించియే కాక, ప్రపంచమం దితరుల చరిత్రలను 
గూడ వారు వ్రాసి ప్రకటించినారు. మన చెంచులను గురించి, సహారా ప్రాంతపు 
నగ్నలను గురించి, ఆఫ్రికా కాఫిర్లను గురించి, అస్సాం నాగులను గురించి, శాంతి 
మహాసాగర మందలి కొన్ని దీవులందలి మనుష్య భక్షకుల (రాక్షసుల)ను గురించి, 
ఉత్తర (ధ్రువ ప్రాంతాలలో ఆరు నెలలు చీకటి ఆరు నెలలు ఎండలో జీవించు 
ఎస్మిమోలను గురించి ఇట్టి సహ(స్రాధిక విషయాలను గురించి తెలుసుకొనవలెనంటే 
మనకు ఇంగ్లీషు (శారద నీరదేందు) శారదయే ఉపాస్య యగును. అందలి 
సారస్వతమందు సర్వజ్ఞత కలదు. ఇంగ్లీషులో మానవజాతి కథ (Story 0% all 
nations) అనేక బృహత్సంపుటములో సచిత్రముగా ముద్రింపబడి బహుకాల 
మయ్యెను. దాని నైనను మనము తెనుగులోనికి తెచ్చుకొన్నామా? 


మన బళ్ళలో విద్యార్థులకు చదివించే చరిత్రలలో చాలా కల్మషము కలదు. 


ఆంధ్రుల సాంఘిక చరిత్ర 87 


పాలలో విషముష్టి పడినది! ఇంగ్లీషువారు తమ ఘనతను భారతీయుల కొంచెపు 
దనమును నిరూపించినట్టుగా చరిత్రలు వ్రాసిరి. ముస్లిములలో పూర్వము ఫిరిష్టా 
అబద్దాలతో తన చరిత్రను నింపెను. బాబరు హిందూ ద్వేషముతో వ్రాసెను. నేదును 
ఉస్మానియా విద్యాపీఠమందును చిన్న తరగతులనుండి బి.ఏ. వరకు హిందూ దూషణ 
గల హషిమీ అనువానిచే రచితమగు హిందూస్థాన చరిత్రను చదివిస్తున్నారు. హిందూ 
మతాభిమానులు ప్రపంచ మంతటను తమ పూర్వులే ఘనులని కొన్ని చరిత్రలను 
వ్రాసిరి. ఇవన్నియు పాక్షికము లగుటచే అనాదరణీయము లగును. ఇటీవల సరియగు 
భారతీయ చరిత్రను వ్రాయించుటకై జాతీయ నాయకులు సమాలోచనలు చేసి అందు 
గుప్తరాజుల చరిత్రను ప్రకటించిరి. అది యాదర్శమగు చరిత్ర గ్రంథము. 1949 
సంవత్సరములో ప్రకటితమైన శ్రీ మల్లంపల్లి సోమేశ్వర శర్మగారి “రెడ్డిరాజ్యాల చరిత్ర” 
అను ఇంగ్లీషు గ్రంథము కూడ అట్టిదే. 


మన దేశమందలి ఆటవికులగు చెంచు, ముండా, గోండు, సంతాల్‌, నాగులు 
మున్నగువారిని గూర్చి బహు గ్రంథాలు కలవు. మన దేశములోని కులములను 
గూర్చి థరస్టన్‌ (Thurston's Castes and Tribes of South India) ఏడు 
పెద్ద సంపుటాలు ప్రకటించెను. హైద్రాబాదు రాష్టమందలి కులాలను గూర్చి 
సిరాజుల్హసన్‌ అనునతుడు పెద్ద గ్రంథాన్ని ప్రకటించెను. భారతీయ ప్రాచీన జాతుల 
(Tribes of Ancient India)ను గూర్చి ఒక బెంగాలీ వ్రాసెను. ఈ విధముగా 
కొన్ని గ్రంథాలు వెలువడెను కాని జనుల సాంఘిక చరిత్రలు ప్రత్యేకముగా 
ప్రకటితమగుట అరుదు. 


మన తెలుగులో సాంఘిక చరిత్రలు లేవు. వాటిని వ్రాయవలెనని పలువురు 
సంకల్పించినట్లున్నది. చిలుకూరు వీరభ[ద్రరావుగారు ఆంధ్రుల చరిత్రను రెండవ 
భాగములో వెలమవీరుల చరిత్ర ప్రకరణాదిలో (పు.271) పుట అడుగున నిట్లు 
వ్రాసెను: 

“ఆంధ్రుల సాంఘిక చరిత్రము ప్రత్యేకముగా విరచింపబడుచున్నది. కావున 
నీ విషయమై (వెలమాది జాతుల విషయమై) యిందు సవిస్తరముగా జర్చింపబడును.” 


ఈ చరిత్రను వ్రాయనేలేదేమో! వ్రాయ సంకల్పించియుందురు. అట్టి సిద్ధహస్తుని 
వ్రాత మనకు లభింపదయ్యెను. అదే విధముగా పలువురు వ్రాయ సంకల్పించినట్లు 
న్నది. శ్రీ నేలటూరి వేంకట రమణయ్యగారి వ్యాసమింగ్రీషులో ఆంధ్ర చరిత్ర పరిశోధక 


88 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


సంఘ పత్రికలో క్రీ.శ. 1938లో ముద్రితమైనది. నేనీ గ్రంథములోని నాల్గవ ప్రకరణము 
వ్రాయునపుడు దానిని చూడ దటస్థించినది. నేను నిర్ణయించుకొన్న మార్గములనె 
వారు సూటిగా వాటినే సూచించినారు. అదే పద్ధతులపై శ్రీ మల్లంపల్లి సోమశేఖర 
శర్మగారును తమ రెడ్డి రాజ్య చరిత్రమందలి సాంఘిక చరిత్ర భాగమును రచించినారు. 
పెదపాటి ఎర్రచార్యుని మల్హణ చరిత్ర కావ్య పీఠికలో నిట్లు వ్రాసినారు: 


“కృష్ణరాయ యుగమునకు పిమ్మట ఆంధ్రుల పరాక్రమ పౌరుషము లెట్లు 
క్షీణించినవో ఆదరాభిరుచులును అట్లే కుంటుపడినవి. అందువలన ఆ యుగము 
ప్రభవిల్లిన కార్య సంతతి అత్యున్నతమైనది కాకపోయినప్పటికిని ఆ యుగమంది 
సాంఘిక జీవనమును, ప్రజాభిరుచిని ప్రతిబింబించునట్టివి ఈ దృష్టితో మనము 
చూడగలిగినప్పుడు, ఏ కవి రచించిన కావ్యమైనను శిథిలము కాకుండ రక్షించుట 


మన బాధ్యత యని తేటపడును”. 


పలువురు మన పూర్వుల సాంఘిక జీవనమును గూర్చి ముఖ్యముగా కీడాభిరామ 
మాధారముపై కొన్ని వ్యాసాలు వ్రాసిరి. కాని సమగ్రమగు ఆంధ్రుల చరిత్ర ఇంతవరకు 
వెలువడలేదు. నేను మే నెల 1929లో హైద్రాబాదు నుండి వెలువడుచుండిన 'సుజాతి 
మాసపత్రికలో “తెనాలి రామకృష్ణుని కాలమందలి ఆంధ్రుల సాంఘిక జీవనము” 
అను వ్యాసమును కేవలము పాండురంగ మహాత్యములోని వర్ణనల సమయ 
సందర్భములను బట్టి విషయములను తేల్చి వ్రాసితిని. ఆ పద్ధతి నాకు సరిగా 
కనబడెను. ఆ జాడను బట్టుకొని అప్పుడప్పుడు కాకతీయుల కాలమందలి సాంఘిక 
చరిత్ర, కృష్ణరాయల కాలపు సాంఘిక చరిత్ర, కదిరీపతికాలపు సాంఘిక చరిత్ర, 
రెడ్డియుగపు సాంఘిక చరిత్ర, ఆంధ్ర దశకుమార చరిత్రము తెలుపు తెనుగువారి 
సాంఘిక చరిత్ర మొదలగు వ్యాసాలను వ్రాసితిని. తత్పర్యవసానమే యీ గ్రంథము. 


ఆంధ్రులకు ప్రత్యేక చరిత్ర యేల? వారికి భారతీయ హిందువుల నుండి 
భిన్నించిన సంస్కృతి (Culture) కూడ కలదా? యని తెలంగాణములో ఆంధ్రసభలో 
12 ఏండ్లనా డొకవాదము బయలుదేరెను. అప్పుడు (క్రీ.శ. 1937 ఈశ్వర పుష్యము) 
ఆంధ్ర సంస్కృతి యను వ్యాసమును ప్రకటించి యుంటిని. అందిట్లు వ్రాసితి. 
“ఆంధ్రత్వ మారధభాషా చ | నాల్పస్య తపసః ఫలం॥” 


అని తమికుడగు అప్పయ్య (ర) దీక్షితులు వ్రాసిరి. 300 ఏండ్ల క్రిందటనే 
తమిళ ప్రసిద్ధ పండితునికి ఆంధ్రత్వమందు భిన్నత్వము కానవచ్చెను... సంస్కృతి 


ఆంధ్రుల సాంఘిక చరిత్ర 89 


యనగా నాగరికత, లలితకళలు, సారస్వతము, సభ్యత, దైనందినాభివృద్ధి మున్నగు 
నుత్తమ గుణములన్నియు కలిసిన విశిష్టగుణము... ఆంధ్రులకు ప్రత్యేక సంస్కృతి 
కలదు. ఆంధ్రుని, అరవను, బంగాళీని, పఠానును చూచిన వెంటనే వీరు వీరని 
వేరుపరుపవచ్చును. ఎందుకు? అది వారి వేషభాషలను బట్టియే! అందుచేత ఆ 
సకల భాషావాగమశాసనులు, “స్వస్థాన వేష భాషాభిమతా। స్సంతో రసప్రలుబ్ద ధియః” 
అని సెలవిచ్చిరి. ఆంధ్రుల నుండి వారి భాష భాషలోని నుడికారము, వారి భావములు, 
వారి శిల్పకళ, వారి పల్లె పాటలు (FOlk songs), కథలు (Folk tales), 
విశ్వాసములు, వారి చరిత్ర, వారి సాంఘికాచారములు, తీసివేసిన, రేపే వారు 
అడవిజాతులలో కలిసి పోగలరు. ఇతరులలోని ఉత్తమ కళలను స్వీకరించి తమ 
వాటితో మేళవించి తమవిగా చేసుకొనుట నాగరిక లక్షణము. విజయనగర 
సామ్రాట్టులు, మధురా, తంజాపురీ నాయకరాజులును, హిందూ ముస్లిం శిల్ప 
సమ్మేళనము గావించి ప్రత్యేకాంధ్ర శిల్చమును స్థాపించిరి. ఆంధ్రులు తమ భాషకు 
శ్రావ్యతను సమకూర్చి కర్ణాటక సంగీతమను పేరుతో ఖ్యాతిగాంచిన కళను 
దక్షిణాపథమున కంతటికిని ప్రసాదించిరి. మళయాళములో కథాకళి, గుజరాతులో 
గర్భ నృత్యము, ఉత్తర హిందూస్థానములో రామలీల, కథక్‌ నృత్యము, అస్సాములో 
మణిపురి నృత్యము మున్నగు విశిష్ట వైవిధ్య నృత్యాలు భారతదేశ మందలి నానా 
ప్రాంతాలలో నే విధముగా వెలసెనో! ఆంధ్రు లందున కూచిపూడి భాగవతులచే 
పరిరక్షితమైన నృత్యమునకు ప్రత్యేకత కలదు. రామప్ప గుడిలోని నృత్యశిల్పములు 
జాయసేనాని నృత్య రత్నాకరానికి ఉదాహరణములు. 


హిందువు లందరికిని పండుగలు పబ్బములు ఒకటే యన వీలులేదు. 
జెత్తరాహులకు హోలీ, వసంత పంచమీలు ప్రత్యేకాభిమతములు. తమిళులకు పొంగల్‌ 
పండుగ ముఖ్యము. అటులే ఆంధ్రులకు ఉగాది, ఏరువాక పున్నమి ముఖ్యమైనవి. 


భారతదేశ మందొక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధమగు ఆటలు కలవు. తెనుగు 
వారికి ఉప్పనబట్టెలాట, చిల్లగొడె (బిల్లగోడు) ఆటలు ముఖ్యమైనవి. “ఉప్పనబట్టె 
లాడునెడ నుప్పులు దెత్తురుగాక యాదవుల్‌” అని నాచన సోముడు వ్రాసెను. పులి 
జూదములు, దొమ్మరి ఆటలు తెనుగువారివే. ఇవి ఆనాడు తెలిపిన విషయాలలో 
కొన్ని ఆనాటి భావములలో ఈనాడేమియు మార్పు కలుగలేదు. పైగా ఆ భావాలు 
స్థిరపడినవి. 


90 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


హిమాలయము నుండి కన్యాకుమారి వరకుండు వివిధ భాషావర్గముల వారిని 
చూచుచు వెళ్ళిన, అపారమగు వైవిధ్యము అడుగడుగునకు వ్యక్తమగును. మళయాళి, 
అరవ, మరాఠి, పంజాబీ, బెంగాళీ మున్నగువారిని చూచిన ఒకరితో ఒకరు వేషభాషా 
విశేషములందు పోలినవారు కారు. ఆహార విహారము లందును భేదము కలదు. 
మళయాళీలు బియ్యము, టెంకాయలు తప్ప వేరే యెరుగరు. తమిళులకు బియ్యము, 
పులుసు చాలా యిష్టము. మరాటీలకు రొట్టెలే కావలెను. బంగాళీలకు బియ్యము, 
చేపలు కావలెను. కాళ్ళీరీలు మాంసములేనిది మాట వినరు. ఇట్టి బహుకారణాల 
చేత ఆంధ్రుల సాంఘిక చరిత్రయొక్క యావశ్యకత చాలా యవసరమని తోచక 
మానదు. 


రాజుల రాజ్యాల చరిత్ర వ్రాయుట అంత కష్టము కాదు. కాని, సాంఘిక 
చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, 
శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫియత్తులు), విదేశీ జనులు చూసి వ్రాసిన వ్రాతలు, 
శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్మయములలోని 
సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగమ కథలు, పాటలు, చాటువులు, పురావస్తు 
సంచయములు (C౦llections) - ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు. 


కావ్య ప్రబంధాలలో నూటికి 90 పాళ్ళు సాంఘిక చరిత్రకు పనికివచ్చునవి 
కావు. పురాణాలు, మధ్యకాలపు ప్రబంధాలు, ఇందుకు పనికిరావు. ఎందరో 
మహాకవులు వసు, మను చరిత్రల వంటివి వ్రాసినవారు మనకు సాయపడరు. 


“కేల్లీ నట ద్దేహ కేకారవో! న్వేషంబు చెవుల దేనియలు చిలుక” 
(కవికర్ణ రసాయనము) 


వంటి వర్ణనలు మనకు సహాయపడవు. 


“గొంగడి ముసుగుతో గొల్లలు చట్రాతి - పైని బందారాకు బరిచికొనగ” 
(శుకసప్తతి) 
అన్న వర్షర్తు వర్ణన మనకు చాలా పనికివచ్చును. 


“తతనితంబాభోగ ధవళాంశుకములోని । యంగదట్టపు కావిరంగు వలన” 
(మనుచరిత్ర) 
అంటే మనకు సరిగా అర్థమే కాదు. 


ఆంధ్రుల సాంఘిక చరిత్ర 91 


“చలువ దువ్వలువ కుచ్చెలయంచు ముత్తెముల్‌ పదనఖ ప్రభకు సలాము చేయ” 
(శుకసప్తతి) 


అని యంటే ఆ స్త్రీ కన్నులయెదుట నిలిచి పూర్వకాలమందు మన యువతుల 
విలాస మిట్లుండెనని తెలుపును. 


ఒక్కొక్క్మమారు కొన్ని పుస్తకాలు పూర్తిగా చదివిన మనకు పనికి వచ్చు మాటలు 
రెండో, మూడో దొరుకును. అంతే! 


సాంఘిక చరిత్ర దృష్టితో జూచిన బహుగ్రంథాలు వ్రాసిన కూచిమంచి తిమ్మకవి 
యేమియు సహాయకారి కాదు. మను, వసు చరిత్రకన్న తాళ్ళపాక చిన్నన్న ద్విపద 
పరమయోగి విలాసము చాలా మేలుగా నుండును. ఇందొక్క లావు సమాసము 
కూడా కానరాదు. కవిత్వము జటిలము, ప్రాఢము కాదు. కాని అతని వర్ణనలే మన 
చరిత్రకు చాలా ముఖ్యమైనవి. జక్కన “విక్రమార్క చరిత్రి”లో చక్కని వైదుష్యము 
ప్రదర్శించెను. 


“కల్పాంత దుర్గాంత కలుషాంతక స్వాంత దుర్వారవహ్నికి నోర్వవచ్చు” అని 
(ప్రళయకాలాభీలము’గా వ్రాసెను. కాని అందు మన కేదియును పనికిరాదు. అదే 
కథలను కొరవి గోపరాజు 'ద్వాత్రింశత్సాలభంజికా కథలు అను పేరుతో రచించెను. 
ఆ [గ్రంథము మన కత్యంతముగా సహాయపడును. ఈ విధముగా ప్రబంధాలకు 
పరిశోధన చేయవలసియుండును. ద్వాత్రింశత్సాలభంజికలో, శుకసప్తతిలో, 
పండితారాధ్యములో, బసవపురాణములో, క్రీడాభిరామములో, వెంకటనాథుని 
పంచతంత్రములలో వాడిన చాలా పదాలు నిఘంటువులలో లేవు. అందుచేతను 
సాంఘిక చరిత్రను వ్రాయుటలో కష్టము కలుగును. ఈ పదాలు తెలియకుండిన 
నేమాయె ననుటకు వీలులేదు. కవులు సాంఘికాచారములను వర్ణించు తావులందే 
ప్రాంతీయ వ్యావహారిక పదాలను, అప్పటి యాచారములను తెలుపువాటిని వాడినారు. 
అందుచేత అవి ముఖ్యమైనవగును. 


శాసనములలో పర్వాలు, దానాలు, తూకములు, భూమి కొలతలు, పొలిమేరలు, 
ఆయములు మున్నగునవి మాత్రమే తెలియును. స్థానిక చరిత్రలు చాలా భాగము 
కల్పితములతో, అతిశయోక్తులతో, పుక్కిటి పురాణాలతో నిండియుండును. విదేశి 
యాత్రికులు, వ్యాపారులు, రాయబారులు, కాకతీయ, విజయనగర కాలాలలోని 
ఆంధ్రులను గూర్చి కొన్ని వ్రాసిరి. అవి చాలా సహాయము చేయును. కాని అందు 


92 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


వ్రాసిన వ్రాతలన్నియు నిజమని నమ్మరాదు. “విజయ నగర రాజులు ఎలుకల, 
పిల్లుల, బల్లుల తినిరి” అని యొక్క యూరోపు యాత్రికుడానాడె వ్రాసెను. దీనిని 
నమ్మవచ్చునా? ఇది పూర్తిగా అబద్దము. ఫెరిస్తా వ్రాసిన చరిత్ర పలుతావులలో 
అబద్దాలతో నిండినది. గంగా దాస ప్రతాప విలాసము” అను సంస్కృత నాటకమందు 
రెండవ దేవరాయలు చనిపోయిన వెంటనే అదే యదనని ఓడ్రగజపతియు, బహమనీ 
సుల్తానును కలిసి విజయనగరముపై బడిరనియు, అప్పుడు మల్లికార్జునుడు వారి 
నోడించి పారగొట్టెననియు వ్రాసినారు. దీని ముచ్చట ఫెరిస్తా వ్రాసిన చరిత్రలో 
లేనేలేదు. (ANCient India Vol.II, by S.K.lyerngar, P.40.) ఫెరిస్తాయే 
దేవరాయ లోడి తన బిడ్డను బహమనీ సుల్తాను కిచ్చి పెండ్లి చేసెనని వ్రాసెను. ఈ 
ముచ్చట దేశ విదేశీ చరిత్రకారులు కాని, సమకాలికులు కాని, తర్వాతివారు కాని 
యెవ్వరును వ్రాయలేదు. ఏ కైఫియత్తులో ఈ ముచ్చట కానరాదు. ఏ కవితలో 
కాని, చాటువులో కాని ఏ సూచనయు లేదు. 


చిత్తరువులను చూచి వ్రాయుదమన్న అవి తురకలచే ధ్వంసమయ్యెను. 
విజయనగరమందు రాజు మొదలుగ రౌతు వరకు, రాణి మొదలుగ సాని వరకు 
తమ తమ ఇండ్ల గోడలపై చిత్తరువులను వ్రాయించిరని అనేక నిదర్శనాలు కలవు. 
చక్రవర్తుల రాణివాసము, వారికై దేశ విదేశి జనుల రూపాలు, నానా విధ జంతువులు, 
బహువిధములైనవి చిత్రించబడెను. ఆ భవనము లేవి? అన్నియు విజేతలగు సుల్తానుల 
సైన్యాలు ఆరునెలల పోట్లతో మంట గలిపెను. శిలా శిల్పములు కూడా ముప్పాతికకు 
పైగా చూర్ణమయ్యెను. ఓరుగంటి బోగమిండ్లలో కూడా చిత్రశాల లుండెను కదా! ఆ 
నగరము జాడలేకుండా ధ్వంసమయ్యెను. 


పూర్వపు జానపద గీతములను సేకరించిన వారరుదు. తందాన కథల 
నాదరించినవారు లేరు. అందుచేత తాళ్ళపాకవారి కవిత్వం కొంత, నా పైత్యం 
కొంత చేర్చి చదువు వచ్చీ రానివారో లేక కథ చెప్పే జంగాలో కథ లల్లిరి. నాణిములను 
సేకరించినవారు కానరారు. ప్రభుత్వము కొంత పనిచేసెను. కాన కొన్నిటి నయినా 
మనము చూడగలిగినాము. 


కొన్ని సంవత్సరముల క్రిందట కృష్ణరాయల కాలమునాటి సాంఘిక చరిత్ర 
అను వ్యాసమును సిద్ధము చేస్తిని. అదే పనిగా ఆముక్తమాల్యదను ఆయన కాలపు 
కవుల గ్రంథాలను పూర్తిగా చదివి అందు స్ఫురించిన యంశములను గుర్తుగా 


ఆంధ్రుల సాంఘిక చరిత్ర 93 


వ్రాసుకొని తర్వాత సలటోర్‌ అనునతడు వ్రాసిన విజయనగర రాజ్య సాంఘిక చరిత్ర 
అను ఇంగ్లీషు సంపుటముల రెంటిని చదివితిని. నేను గుర్తుంచుకొన్న పలు 
విషయములును వాటిలోనివియును సరిపోయెను పైగా ఆ (గంథకర్తకు తెనుగు 
రానందున నా సంగ్రహమందు కొన్ని యెక్కువగా కానవచ్చెను. 


“ఉరుసంధ్యాతప శోణ మృత్మలితమై యొప్పారు బ్రహ్మండ మన్‌ 
గరిడిన్‌ కాలపుహొంతకాడు చరమాగ స్మంధముం జేర్చు ని 
బృరవున్‌ సంగడమో యనన్‌ శశి డిగెం బ్రాగ్ఫూమి భృత్మైతవే 
తర బాహాగ్రపు సంగడం బనగ మార్తాండుండు దోచెన్‌ దివిన్‌” 
(మను చరిత్రము 3. 59) 


అను ప్రాతఃకాల వర్ణనమునుండి ఆ కాలమందు సాము గరిడీ లుండెననియు, 
అందు ఎర్రమట్టిని నింపిరనియు, అందు సంగోలా మున్నగు సంగడములుండె 
ననియు, జెట్టీలీ విధముగా సిద్ధమగుచుండిరనియు వ్రాస్తిని. విజయనగర కాలమందు 
సామకూటములు విరివిగా నుండుననియు కృష్ణదేవరాయలే ఒంటికి నూనె పట్టించి 
జెట్టీలతో కుస్తీ పట్టెడివాడనియు విదేశీయాత్రికులు వ్రాసినదాని వలన ప్రాతఃకాల 
వర్ణనమునుండి తేల్చిన విషయము సరిపోయినది. ఈ విధముగా అడుగడుగునకు 
కవుల వర్ణనల నుండి మనకు కావలసిన విషయము తేల్చవలసి యుండును. 


సాంఫిక చరిత్రకు పనికివచ్చు కావ్యాలలో ప్రాంతీయ పదములను 
ప్రయోగించినారు. కదిరీపతి శుకసప్తతిలోని ఇంచుమించు 100 పదాలు నిఘంటువు 
లలో లేవు. (నేను సూర్యరాయాంధ్ర నిఘంటువు జూడలేదు. కాన దాన్ని గురించి 
వ్రాయుటలేదు). అందలి పదాలను కడప, అనంతపురము వారలను విచారించి 
తెలుసుకొనవలసి వచ్చెను. చంద్రశేఖర శతకములోని వ్యావహారిక పదాలు నెల్లూరు 
వారి కర్ణమగును. భాషీయదండక వదాలు కర్నూలువారి కర్ణమగును. 
ద్వాత్రింశత్సాలభంజికా కథ లందలి పదాలు తెలంగాణము వారి కర్థమగును. 
క్రీడాభిరామ మందలి పదాలు కృష్ణాజిల్లావారి కర్థమగును. పాల్కురికి సోమనాథుని, 
నన్నెచోడుని పదాలు కొన్ని యెవరికిని అర్ధము కావు. 


చెప్పబోయిన దేమన - అర్థము కాని ప్రాంతీయ ప్రాబంధిక పదాలను పట్టికగా 
ముద్రించి తెలిసినవారు అర్థములను వ్రాసి పంపుటకై భారతి వంటి పత్రిక కృషి 
చేసిన, లేక (తెలంగాణా) ఆంధ్ర సారస్వత పరిషత్తువంటి సంస్థలు ప్రయత్నించిన 


94 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


కాలగర్భమందు సమాధిపొందిన యెన్నియో సుందర భావస్ఫోరకములగు పదాలకు 
సుధాసేచనము చేసినట్లగును. నిఘంటు నిర్మాతలు గ్రాంధిక పదాలనే సేకరించుటకై 
మడిగట్టుకొన్న వారగుటచేత వారి (శవము పూర్ణవలదాయి కాకపోయినది. 
సూర్యరాయాంధ్ర నిఘంటువు నించుమించు రెండు తరాల నుండి వ్రాస్తూ వచ్చినను 
వారు వ్యావహారికమన్న చీదరించుకొందురని వినుటచే వారి శ్రమ తగినంత 
ఫలవంతము కాదనవలెను. ఏ నిఘంటువైనను సరే ఎంతవరకు వ్యావహారిక ప్రాంతీయ 
పదాలను సేకరించదో అంతవరకది కొరవడినదై యుండును. 


మన సాంఘిక చరిత్రలో పనికివచ్చు తెనుగు (ప్రబంధాలలో ముఖ్యమైనవి 


పాల్మురికి సోమనాథుని - బసవపురాణము, పండితారాధ్య చరిత్రము 

శ్రీనాథుని (వల్లభరాయని) - (క్రీడాభిరామము 

శ్రీనాథుడో (కాడో!) - పల్నాటి వీరచరిత్రము 

కొరవిగోపరాజు - ద్వాత్రింశత్సాలభంజికలు 

కృష్ణదేవరాయల - ఆముక్తమాల్యద 

తాళ్ళపాక తిరువెంగనాథుని - ద్విపద పరమయోగి విలాసము 

సారంగు తమ్మయ్య - వైజయంతీ విలాసము 

గౌరన - హరిశ్చంద్ర ద్విపద 

కదిరీపతి - శుకసప్తతి 

వెంకటనాథ కవి - పంచతంత్రము 

శతకములలో - వేమన, చంద్రశేఖర, కుక్కుటేశ్వర, రామలింగ, శరభాంక, 
వేణుగోపాల, వృషాధిప, సింహాద్రి నారసింహ, వెంకటేశ, గువ్వలచెన్న శతకాలు. 

భాషీయ దండకము 

ఏనుగుల వీరాస్వామి - కాశీయాత్ర 


పాండురంగ విజయము, శ్రీ కాళహస్తి మహాత్యము, శ్రీనాథుని చాటువులు, 
పీఠికలు కూడా కొంతవరకు సహాయపడును. 


శబ్ద రత్నాకర నిఘంటు నిర్మాతలగు బహుజనపల్లి సీతారామాచార్యులుంగారు 
కవుల తారతమ్యములను నిర్ణయించి వారిని ఆరు తరగతులుగా విభజించిరి. అందుపై 
కవులకు వారే స్థానమిచ్చిరనగా : 


ఆంధ్రుల సాంఘిక చరిత్ర 95 


ప్రబంధము తరగతి 
పాల్కురికి పాండితారాధ్య చరిత్ర 
పాల్కురికి బసవపురాణము 
ద్వాత్రింశత్సాలభంజికలు 
ఆముక్తమాల్యద 

వైజయంతీ విలాసము 
శుకసప్తతి 


ల లమ యట ౮|| ల 


కొన్ని ప్రబంధాలు వారి కాలాన ముద్రితములు కాలేదు. అయియుండిన వాటికినీ 
కనిష్టము అయిదవ తరగతిలో సీట్‌ దొరకకపోయి యుండునా? 


సాంఘిక చరిత్రకు పనికిరాని కవిజనరంజనము, కవికర్ణ రసాయనము, జైమిని 
భారతము, రామాభ్యుదయము, విక్రమార్శ చరిత్రము, విష్ణుపురాణము, మనుచరిత్రను, 
వసుచరిత్రను మూడవ తరగతిలో చేర్చినారు. 


అమృతాంజనమును, అమృతధారను, బహునిఘంటువులను, వేదంవారిని 
చుట్టూ పెట్టుకొని చదువదగిన నైషధము, రాఘవ పాండవీయము, హరిశ్చంద్ర 
నలోపాఖ్యానములకు రెండవ మూడవ స్థానమిచ్చినారు. 


నే నప్పుడప్పుడు 1929నుండి వ్రాసిన సాంఘిక చరిత్ర వ్యాసములను జూచిన 
మిత్రులు ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపితమైనప్పుడు ఆంధ్రుల సాంఘిక చరిత్రను 
వ్రాయుమని తొందరపెట్టిరి. అంతటి (శ్రమకు అర్హత లేదనియు, చాలనివాడననియు 
అంగీకరింపక యుంటిని. కాని మా మిత్రులలో శ్రీ లోకనంది శంకరనారాయణరావు, 
శ్రీ దేవులపల్లి రామానుజరావు, శ్రీ పులిజాల హనుమంతరావుగారలు చేసిన ప్రోద్చలము 
తట్టుకొనరానిదయ్యెను. తుద కొప్పుకోక తప్పదయ్యెను. అవసరమగు పరికరములు 
నాకు లభింపనందున నాకీ గ్రంథము తృప్తి నొసగలేదు. 


ఈ [గ్రంథ ముద్రణమును, ప్రూఫులను చూచుకొనుట మున్నగు శ్రమకు లోనైన 
ప్రియమిత్రుడగు శ్రీ దేవులపల్లి రామానుజరావు నా మనఃపూర్వకమగు కృతజ్ఞతలకు 
పాత్రులైనారు. 


96 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ద్వితీయ ముద్రణ పీఠిక * 


నే నేమాత్రమును ఊహించని రీతిగా ఈ గ్రంథము పత్రికాధిపతుల యొక్కయు, 
విద్వాంసుల యొక్కయు ప్రశంసకు ప్రాతమైనందులకు ధన్యుడనని అనుకొన్నాను. 
ముఖ్యముగా ఆంధ్రప్రభ సంపాదకులగు శ్రీ నార్ల వేంకటేశ్వరరావుగారికి నేను 
బుణపడినాను. ఈ (గ్రంథములో వారి పరిచయము నాకు రెండవమా రన్నమాట! 
వారికీ గ్రంథము మెచ్చువచ్చినది. ఒక సంపాదకీయమును వ్రాసిరి. “మన తాత 
ముత్తాతలు” అన్న శీర్షికను నేను చూడగానే నా గ్రంథము జ్ఞాపకము వచ్చి, ఇది నా 
గ్రంథ విమర్శియై యుండునా అని తటాలున అనుమానించితిని. అనుమానము 
నిశ్చయమే అయినది! వారిచ్చిన యా ప్రకటన మూలమున గ్రంథ (ప్రచార 
మెక్కువయ్యెను. తర్వాత వారొక సూచనను చేసిరి. ఇంగ్లీషులో సాంఘిక చరిత్ర 
పద్ధతిగా ఒక్కొక్క విషయమును అమూలా[గ్రముగా ముగించుచు వ్రానిన 
బాగుండుననిరి. కాని యీ గ్రంథమందలి మొదటి మూడు ప్రకరణాలు ఉస్మానియా 
విద్యాపీఠమందలి ఎఫ్‌.ఏ. విద్యార్థులకొక పాఠ్యభాగముగను, ఆంధ్ర సారస్వత పరిషత్తు 
వారును అదే భాగమును తమ ప్రవేశ పరీక్షా విద్యార్థులకును నిర్ణయించిన వారగుటచే 
ప్రకృతము మార్చుచేయుటకు వీలులేకపోయినది. 


ఇతర పత్రికలలో గ్రంథ విమర్శ వచ్చినదని వింటిని కాని నే నేదియు చూడలేదు. 
ఆంధ్రప్రభ సంపాదకులకు నాపై (అనగా నా గ్రంథముపై) కలిగిన అవ్యాజప్రేమకు 
నేను కృతజ్ఞతాగుణబద్దుడ నైనాను. శ్రీనార్లవారి అభిప్రాయమును గ్రంథాంతమందు 
1వ అనుబంధముగా ముద్రించినాను. 


మిత్రులును, సంగీత సాహిత్య విద్యాపారంగతులగు, తెనుగు వచన రచనలో 
అగ్రశ్రేణిలోని రచయితలునునగు శ్రీమాన్‌ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, ప్రేమ 
పూర్వకముగా 22 విషయములను చర్చించి, ఒక విపులమగు ఒక లేఖను వ్రాసినారు. 


xX 1950 


97 


అందు ఇంచుమించు అన్నింటిని సవరణలుగా ఒప్పుకొని వారికి నా కృతజ్ఞతలను 
తెలుపుకొని వారి లేఖను 2వ అనుబంధముగా ముద్రించుచున్నాను. 


* శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు గొప్ప విద్వాంసులు, పరిశోధకులు, 
విమర్శకులు, వారు నాకిట్లొక కార్డు వ్రాసిరి. 


“మీ గ్రంథము - ఆంధ్రుల సాంఘిక చరిత్ర - చాలా ముచ్చట గొల్పినది. 
మీరీ గ్రంథము రచించుటకు ఎల్లతెజగులను సమర్ధులు. ఆదినుండి తుదిదాకా 
ఒకతూరి స్టూలదృష్టితో చదివి యిది వ్రాస్తున్నాను... చదివినంతలో మీరు 
ప్రామాణికులైన సత్యరతులైన పవిత్రహృదయులని గుర్తించినాను. నేను, మీరీ 
(గ్రంథమును ఇంతకింకను నాల్బయిదు రెట్లు విషయవిశేషములతో ప్రవచించి 
పునర్ముద్రణము చేయుటకు, తోడ్సడ కుతూహలవపడుచున్నాను” - వేటూరి 
ప్రభాకరశాస్త్రి, (తిరుపతి, 28-11-49) 


శ్రీ శాస్త్రిగారికి నేను వెంటనే జాబు వ్రాసిని కాని అది వారి కందినట్లు లేదు. 
వారినుండి ప్రత్యుత్తరము రాకపోవుటయే నిదర్శనము. వారి ఆశీస్సునకు నా 
నమోవాకములు. ఈ మూడు విమర్శలు తప్ప తక్కినవి నే నెరుగను. 


ఈ తడవ ముద్రించిన దానిలో కొన్ని మార్పులు చేసినాను. “తూర్పు చాళుక్య 
యుగము” అను నొక క్రొత్త ప్రకరణమును చేర్చినాను. మొదటి గ్రంథము వ్రాసినపుడు 
పాచికల ఆటను గురించి శ్రద్ధ చేయలేదు. ఈ తడవ దానిని సమగ్రముగా గ్రహించి 
వ్రాసినాను. మొదటి ప్రచురణ కాలమందు నాకు కొన్ని పదాలు సరిగా తెలియరాక 
సరిగా వ్రాయకయో, సూచించి తప్పించుకొనుటయో లేక వదలివేయుటయో జరిగెను. 
ఇప్పుడు వాటిని సరిగా గ్రహించి ఇందెక్కించినాను. అట్టి వానిలో బొమ్మకట్టుట, 
కనుమారి, గిల్లదండ (వీటి ఖేలనము), రణముకుడుపు, పురుపుల క్రోవి, ముడాసు, 
తలముళ్ళు మొదలయినవి. చూడదగినవి. ముఖ్యపదముల _ అకారాదిసూచి 
(గంథాంతమం దియ్యనైనది. దానినిబట్టి పై పదములను విద్వాంసులు పరికింతురని 
ప్రార్థన. 


మొదటి ప్రచురణ కాలములో నేను శబ్దరత్నాకరము, ఆంధ్ర వాచస్పత్యంబును 


* శ్రీ వేటూరి ప్రభాకరశాస్తిగా రిటీవలనే పరమపదించిరి. వారి యీ లేఖ 
నాకు మొదటిదియు, తుదిదియు. 


98 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


చూచి అందులేని పదాలకు నాకు తోచిన లేక తెలిసిన యర్ధాలను ట్రాస్తిని. ఈ 
తడవ సూర్యరాయాంధ్ర నిఘంటువును చూడగలిగితిని. అందు నకారాంతము వరకు 
పదాల కర్ణ్థాలు కలవు. తక్కినభాగ మింకను ముద్రితము కాలేదు (బహుశః మరొక 
తరములో పూర్తి కావచ్చును). దొరికినంతవరకు నేను నిర్ణయించిన యర్ధాలే 
బహుపదాల కందు లభించినవి. ఇంచుమించు పది పదాల కెక్కుడుగా అర్థము 
లభించినది. కొన్ని పదాలకు పక్షివిశేషణము, క్రీడా విశేషమనియే వ్రాసినారు. పకారము 
నుండి హకారము వరకుండు పదాల యర్ధ నిర్ణయము పూర్తిగా నేనే చేసినాను. ఈ 
తడవ రాజవాహన విజయము, గౌరనకృతులు, వేంకటనాథుని పంచతంత్రము, 
కుమార సంభవము, వెలుగోటి వంశావళి మున్నగు [గ్రంథాలను చూడగలిగితిని. 
అందుచేత మరికొన్ని విశేషములను గ్రంథమందు జేర్చగలిగినాను. 


ఈ కాలంలో 70-80 ఏండ్ల వృద్దులకు వారి చిన్నతనము నాటి ఆచారములు 
తెలిసినట్టివి మనకు తెలియవు. మనకు తెలిసిరానంత కూడా మన సంతతికి తెలియదు. 
200-300 సంవత్సరాల క్రిందటి మన పెద్దల ఆచార వ్యవహారాలు మనమెరుగక 
అర్థము చేసికొనజాలకున్నాము. ఈ పుస్తకములో కొన్ని విషయములు తెలియరానివని 
వ్రాయవలసి వచ్చెను. మన పరిషత్తుల సంచాలకులు, [గ్రంథ ప్రదర్శనము, కళా 
ప్రదర్శనము, పురాణ వస్తు ప్రదర్శనమును గావించుతున్నారు. కాని మనవారిలో 
పూర్వమందు ఆచార వ్యవహారములందుండిన వస్తువులను సేకరించి ప్రదర్శించుట 
చాల యవసరము. పుస్తకములుంచి చదువుకొను కట్టెతో చేసిన వ్యాసపీట, తాటాకుల 
పుస్తకాలు, గంటములు, బొండకొయ్య, కోడెము, పొగడదండ, పూర్వపు చిత్తరువులు, 
నిటువంటి వాటిని నిరూపించు పటాలు, పూర్వము వారి రూపాలను, దుస్తులను, 
వేషాలను తెలుపు పటాలు, ప్రాచీన నాణెములు, గడియారపు కుడుక, పూర్వకాలపు 
చెండ్లు, కవిలె కడితము, పాచికలు, కోళ్ళ చరణాయుధాలు, ముక్కర వంటి 
మాయమగుచున్న స్త్రీల యాభరణములు, బొందెం అంగీలు, చల్లాడములు, కుల్లాయి, 
కబ్బాయి, ఆయుధాలు, కవచములు, మసిబుర్రలు, గలుగుకలాలు, పూర్వ ప్రముఖుల 
చేతివ్రాతలు, దొంగల పరికరాలు, రంగులు, బాలబాలికల క్రీడలు, రొక్కప్రు జాలెలు, 
నడుముదట్టీ లు, అసిమిసంచి, తోలుబొమ్మలయొక్కయు, యక్షగానాల యొక్కయు 
దృశ్యములు, గాజుకుప్పెలు, వివిధ ప్రాంతాలలో పూర్వము సిద్ధమగుచుండిన సుందర 
వస్తువులు, సంగీత పరికరములు మున్నగునవి సేకరించి ప్రదర్శించవలెను. వాటిని 
ఒక మ్యూజియంలో నుంచవలెను. పైవాటిలో సగాని కెక్కువగా ఈ కాలమువారు 


ఆంధ్రుల సాంఘిక చరిత్ర 99 


చూచి యెరుగరు. పై వాటిలో అనేక విషయాలు విశేషముగా తెనుగు దేశముతో 
పూర్వము ప్రచారమం దుండినట్టివి. పరిశోధన చేసి వాటిని సమకూర్చకుండిన 
ముందుకాలమువారికి మన సాంఘిక చరిత్ర అర్ధము కానేరదు. 


ఈ [గ్రంథ ముద్రణాదులను, ప్రూఫులను సరిచూచి విచారించుకొన్న మిత్రులగు 
శ్రీ దేవులపల్లి రామానుజరావు, బి.ఏ., ఎల్‌.ఎల్‌.బి. గారికిని, శ్రీ పులిజాల 
హనుమంతరావుగారికిని మరల నా మనఃపూర్వక కృతజ్ఞతలను సమర్పించు 
కొంటున్నాను. 


ఇందు సిడి పటమును ముద్రించినాము. దానిని సంపాదించి యిచ్చిన శ్రీ 
కే. శేషగిరిరావు (ప్రసిద్ధ చిత్రకారులు) వారికి నా కృతజ్ఞతలు. 


ఇకముందు ఈ సాంఘిక చరిత్ర పూర్వభాగమును శాలివాహనుల కాలము 
నుండి రాజరాజ నరేంద్రుని కాలమువరకు వ్రాయుటకు పూనుకొందును. 


100 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము * 


~~ 
- ఖండవల్లి లక్షీ శ్రరంజనం 


“పంపా విరూపాక్ష బహుజటా జూటికా 
రగ్వథ ప్రసభ సౌరభ్యములకు 
తుంగభద్రా సముత్తుంగ వీచీఘటా 
గంభీర ఘుమఘుమా రంభములకు 


నిర్షిబంధ నిబంధమై నెగడు కవిత” 

అదీ మన తెనుగు కవిత. గీర్వాణవాణికే అందచందాలు కూర్చిన మధుర 
సృష్టి మన పూర్వుల “ఆంధ్రసృష్టి** మన జానుతెను గెట్టిది? కాకతీయుల కాలపు 
మహాకవియగు పాల్మురికి సోమనాథు డిట్లు తెలిపినాడు: 


బలుపొడతోలుసీరయును, బాపసరుల్‌, గిలుపారుకన్ను, వె 

న్నెలతల, సేదుకుత్తుకయు, నిండినవేలుపుటేరు, వల్లుపూ 

సలుగల టేనిలెంక వని జాను తెనుంగున విన్నవించెదన్‌ 

వలపు మదిన్‌దలిర్చ బసవా బసవా బసవా వృషాధిపా. 

ఇట్టి యాంధ్ర సారస్వత చరిత్రమును పలువురు పండితులు వ్రాసినారు. ఇప్పుడు 
ఈ సంగ్రహ చరిత్రమును శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం, ఎం. ఏ.గారు చక్కని సుందర 
సులభశైలిలో ముఖ్యాంశములను వదలక విజ్ఞాన ప్రదమగు రీతిగా రచించినారు. 
ఖండవల్లి మిత్రులెట్లు జీవితమందు నిరాడంబరులో అటులే వారి శైలియు “శ్రుతేరివార్థం 


౫ 1949. 


౫౫ ఆంధ్రుల కల్చర్‌ అను యర్ధములో గోగులపాటి కూర్మనాథ కవి తన నారసింహ 
శతకములో వాడినాడు. 


101 


స్మృతిరన్వగచ్చత్‌”. వారిది కపటమెరుగని హృదయము రచనయు ఎందును ఎత్తి 
పొడుపులు పక్షపాతములు లేక సాగినది. 


ఇట్టి గ్రంథానికి పీఠిక యవసరమా? వారు రచించినది “సంగ్రహ” చరిత్ర. 
అందుచేత ఇవెందుకులే యని కొన్ని వదలినట్లున్నది. అట్టి వాటిని పూరించుట కిది 
పనికివచ్చునేమో. నన్నయకన్న పూర్వము తెనుగెట్టిదై యుండెనను విషయమున మన 
సోదర పరిశోధకులు ఈ 40 ఏండ్లనుండి తమ యుపజ్ఞా ప్రజ్ఞలచే గొన్నింటిని 
వెల్లడించినారు. నన్నయకు ఇంచుమించు 300 ఏండ్ల పూర్వము తెలుగు రచనలు, 
పాటలు, కవితలు, ఉండి యుండును. అవి నన్నయ కంటె ఏడునూరేండ్లకు ముందు 
కూడ ఉండి యుండునంటే చిత్రపడరాదు. దినేశచంద్ర సర్మారుగారు (SUCCes5- 
sors of the Satavahanas అను దానిలో) ఇట్లు వ్రాసినారు: 


“ఇక్ష్వాకు రాజుల యొక్క కొన్ని ప్రాకృత శాసనాలు జగ్గయ్య పేటలో లభించినవి. 
నాగార్జునకొండలోని రికార్డుల భాషను గూర్చి 'అదొకవిధమగు” ప్రాకృతమనియు 
బహుశా కన్నడమై యుండుననియు” స్టైన్‌కోనోఫ్‌ గారనిరి. నాగార్జునకొండలో కొన్ని 
ప్రాకృతశాసనాలు దొరికినవి”. 


అయితే జగ్గయ్యపేట, నాగార్జునకొండ అను నీ రెండు స్థలాలు తెనుగు 
నడిగడ్డలోని వగుటచేత ఆ ప్రాకృతరూపము తెనుగునకే సంబంధించి యుండును. 
కన్నడమని యన్నను బాధలేదు. ఇక్ష్వాకురాజుల కాలములో కన్నడము తెనుగు 
ఒకటిగానే యుండియుండును. ఇక్ష్వాకులు ములకసీమను కూడ పాలించిరి. నేటికిని 
పాలమూరు జిల్లాను మొలకసీమ అందరు. శాలంకాయనులు క్రీ. శ. 5వ శతాబ్దమందు 
తెనుగుసీమలో రాజ్యము చేసిరి. వారి శాసనాలలో మనకర్థమగు మనశబ్దాలే కొన్ని 
కలవు. ఊరు, చెరువు, మునుడు అనున వందు కలవు. క్రీ.శ. 6వ శతాబ్బమందు 
తెనుగుగడ్డపై రాజ్యము చేసిన విష్ణుకుండిన రాజుల దానశాసనములో 'వర్షంబుల్‌ 
అను తెనుగురూపము కలదు. ఈ వంశములోని జనాశ్రయుడు నన్నయకు 500 
ఏండ్లు ముందటివాడు. అతడు శీర్ష (సీసపద్య) లక్షణమును వ్రాసెను. నన్నయకు 
పూర్వము తరువోజ, సీసము, అక్కరలు, విశేషముగా నుండినట్లుహ్యము. అవికాక 
ద్విపద, బహువిధములుగా గానము చేయబడెను. ప్రాచీనమందు తుమ్మెద, ప్రభాత, 
పర్వత, ఆనంద, శంకర, నివాళి, నాలేశు, గొబ్బి, వెన్నెల అను పదాలుండెనని 
పాల్మురికి తెలిపినాడు. తెనుగు కవితను మార్గ కవితతో (గీర్వాణ విధానముతో) 


102 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


లంకెపెట్టి దేశిద్విపద కాదరణము లేకుండా నన్నయ చేసియుండును. అందుచేత 
పాల్కురికి అదేపనిగా ద్విపద ప్రాశస్త్య్యమును చాల చాల తర్మించి స్థాపించి రచించెను. 
నన్నయకంటే (క్రీ.శ. 1050 కంటే) ముందుండిన కొన్ని పద్యాలు, వచనాలు 
శాసనాలలో మనకు లభించినవి. గుంటూరు మండలములోని అద్దంకిలో క్రీ.శ. 848 
ప్రాంతపు శాసనము కలదు. అందొక పద్యమిట్లున్నది : 


తరువోజ 


పట్టంబుగట్టిన ప్రథమంబునేండు 
బలగర్వంబొప్ప బైలేచిసేన 
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు 
బంచిన సమస్త పడువతో బోయ 
కొట్టంబుల్‌ పండ్రెండు గొణి వేంగినాంటిం 
గొళల్చి యాత్రిభువనాంకుశ బణ నిల్చి 
కట్టెపుదుర్లంబు గడు బయల్సేసి 
కందుకూర్చెజవాడ గావించె మెచ్చి. 
నన్నయకన్న ముందటిదగు మరొక శాసనము యుద్ధమల్లుని బెజవాడ 


శాసనము. అది క్రీ.శ. 898 ప్రాంతముది. దానిలో 5 మధ్యాక్కరలు కలవు. అందు 
మొదటిది: 


“జననుత చేబ్రోలునుండి బెజవాడ జాత్రకు వచ్చి 

త్రినయన సుతుండొండు సోటు మెచ్చక తివిరి యిన్నెలప 
యనఘుండు సేకొని యిందు ప్రత్యక్షబయన్ననిచ్చ 

గని మల్లండెత్తించె గుడియు మఠంబునుం గార్తికేయునకు.” 


నన్నయకన్న పూర్వులైన పలువురు తెనుగువారు కన్నడములో రచనలు 
కావించినట్లు విందుము. నన్నయకు పూర్వము సంస్కృత వాక్యాలతో కూడిన తెనుగు 
రచనలు 'మణిప్రవాళము” లుండినట్లు - 


“అనయము చేతులందు భవదం[ఘ్రి సరోజయుగం నమామి 
అనుచు మణిప్రవాళమున నంకనసేయుదు....” 


అని పాల్కురికి వృషాధిశతకములో తెలిపెను. 


ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము 103 


తెనుగు పైశాచీ భాషనుండి యేర్చడినదని కొందరందురు. పిశాచజాతి టిబెట్‌ 
ప్రాంతపు ప్రాచీన జాతి. గాధాసప్తశతిలోని ప్రాకృతములోని కొన్ని పదాలితర 
ప్రాకృతజన్య భాషలలోకంటె హెచ్చుగా తెనుగులో నిలిచిపోయినవి. అత్తా (శతక 1 
- శ్లో 5) వల (వలగొను 1-26) పల్లీ (పల్లె 1 - 31) ఇయర (వెరు, ఇతర 1-61) 
పాడి (పాడియెనుము 1-65) కంరీయ (కంటియ, కంటె 1-75) మున్నగు పదాలు 
కానవచ్చును. సమర్తయగు కన్య ముఖమునకు పసుపుపూయుట, నృత్యము సేయువారు 
అర్గళము ముఖానికి పూసుకొనుటవంటి అనేకాచారాలున్నూ తెలుగుదేశములోనే 
ఎక్కువగా కలవు. ఇట్టివి శతాధికముగా గాథాసప్తశతిలో లభ్యమగును. 


పురాణకవులలో నన్నయ ప్రసాదగుణముతో “ప్రసన్న కథాకలితార్థముగా” 
రచించెను. తిక్కన కవిత్వ “శిల్పమునన్‌ పారగుడై” రచించెను. నాచన “రస” సిద్ధుడు. 
సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తి వారి యనంతరం కేతన వచ్చెను. పురాణాలను 
ముట్టుకొనక దశకుమార చరిత్రను తెనిగించెను. దశకుమార చరిత్రకు దూరపుజాడ 
కథాసరిత్సాగరములోని మృగాంకదత్తుని కథలో కలదు. కేతన తర్వాత కేయూరబాహు 
చరిత్రయను అతి మనోహర కవితను వ్రాసిన మంచెన వెలసెను. సాహిత్య చక్రవర్తి 
వెను వెనకనే కవిసార్వభౌముడు వచ్చి ఆసేతు వింధ్యాచలమువరకు ఢక్కా 
ఢమఢమాయితముతో సారస్వతరంగముపై రాజ్యము చేసెను. అదేకాలములో 
బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకకు జనకుడైన పోతన మహాకవి 
యుద్భవించెను. అతడు చిన్న తనములో వీరభద్రవిజయము రచించెననియు, కొన్ని 
వ్రాతప్రతులలో భాగవతమందు శివాపచారము చేసి ప్రాయశ్చిత్తముగా వీరభద్ర 
విజయము ట్రాసితినన్న పద్యము లేదనియు శ్రీ శేషాద్రిరమణకవు లన్నారు. శ్రీనాథ 
యుగములో గౌరన కుమారుడు భైరవకవి శ్రీరంగమహత్త్వమను నుత్తమ ప్రబంధమును 
రచించెను. అంతకుపూర్వమే ఫణికట్టు పరతత్త్వరసాయనమను [గ్రంథమును ఉత్తమ 
శైలిలో రచించెను. అళియరామరాయల కాలములోను తిరుమలదేవరాయల 
కాలములోను నుండిన కొందరి కవులలో ముఖ్యుడు రామరాజ భూషణుడు. అతడు 
కైవారాలకు దిగిన భట్టు కాడు. చక్రవర్తి సరిగద్దెపై కొలువుదీరిన వీరుడు (వీరాః 
పండిత కవయః). అందుచేత నతనిని అపకీర్తిపాలుసేయ అప్పకవ్యాదులు కంకణము 
కట్టిరి. నానాసూన వితానవాసనల నానందించు ముక్కును వర్ణించలేక బుర్ర ముక్కు 
నందితిమ్మన మక్కును దొంగిలించి ముక్కుతిమ్మన్ననుగా జేసెనని యొక కాకమ్మ 
కథను కల్పించిరి. ఆ ముక్కును దన్నే వర్ణనలు ఒకటికాదు పదికావు శతాధికము 


104 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


లుండగా ముక్కు కథకే యిన్ని కాళ్ళు వచ్చుట గర్జింపదగినది. ఆ కాలపు మరొక 
మహాకవి పాలవేకరి కదిరీపతి. అతడనంతపుర మండలమువాడు. ఆర్వీటి రాజుల 
వంశీయుడు. అతనికి లోకానుభవము అపారము. జానుతెనుగతని యాస్తియే! లలిత 
హాస్యమున కతనొక్కడే నిదర్శనము. సుందర సుకుమారమై గులాబీ కాంతులతో 
వన్నెలతో పన్నీటి జల్లుతో సువాసన లతో నొప్పునట్టిదీతని కాంతాసమ్మితయగు 
కవితా సుందరి. గులాబికుండు చిరుముండ్లే యతని రంకుకథలు. అందుచేత అట్టి 
కవితలను తిట్టిపోయరాదు. షేక్సియరుకన్న మించి పచ్చి పచ్చి పద్యాలు వ్రాసిన 
కవి ఇంగ్లీషులో లేడు. కాని ఇంగ్లీషువారు తమ షేక్‌స్పియరును కవిలోక మూర్ధన్యునిగా 
ప్రేమించి గౌరవించుట లేదా? కందుకూరి వీరేశలింగము గారు మొదట పచ్చి 
శృంగారాన్ని నిందింప మొదలుపెట్టిరి. ఆనాటినుండి గతానుగతికముగా ఆంధ్రలోకము 
శృంగారాధిక్యతకల కవితలను మడివారు మైలవారని 'గచ్చదూరంి అన్నట్లుగా 
నిందిస్తున్నది. ఆ ధోరణిలో కొంతైనా మార్పు రావలెను. ఇంచుమించిదేకాలమందే 
వెన్నెలకంటి అన్నయకవి షోడశ కుమార చరిత్రమును రచించెను. ఇది ఆంధ్రభారతి 
ధరించిన సొమ్ములలో ఒక సుందరాభరణము. మంచెన, కేతన, అన్నయ, అనంతుడు, 
కదిరీపతి ఈ యైదుగురును రమణీయ లలితశైలిలో హృద్యనూత్న వర్ణనలతో, మనోహర 
సంవిధానముతో, ఆకర్షణీయమగు కథలు చెప్పుటలో సరితూకము కలవారు. అన్నయ 
కథలకు మూలము కథాసరిత్సాగరము. 12వ లంబకంలోని మృగాంకదత్తుని 
కథయును బేతాళుని కథలును షోడశకుమార చరిత్రకు మూలములు. శుకసప్తతిలోని 
కథలు కొన్ని కథాసరిత్సాగర మూలకములు. లోహజంఘుని కథ (లం-2 త-4) 
నుండియే శుకసప్తతి 17వ ధూర్త కీరకథ యేర్చడినది. 


“అంతలోననె శాలివాహనుదివాణ 
మునకునేగుటకై బంధు జనులుగొలువ” 


అని యీ కథలోనే మూలము సూచితమైంది. క.స.సా.లోని పరివ్రాజక 
మాయలకథ (లం. 2 త. 5) నుండియే శు.స.లోని 6వ కథ యేర్పడినది. క.స.సా.లోని 
శక్తిమతి కథ (లం.2 త.5) నుండియే శు.స.లోని 14వ కథ యేర్చడినది. ఇట్టి 
వింకెన్నో? ప్రపంచ కథలకు దారిచూపిన కథా సరిత్సాగర సృష్టికర్తగు గుణాఢ్య 
పండితునికి నమోవాకములు. 


అప్పకవి దెబ్బను తప్పించుకున్న అన్నయ్య, కదిరీపతి, గోపరాజు, గౌరన, 


ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము 105 


అనందాతులు ధన్యులు. ప్రాఢకవి మల్లన రుక్మాంగద, చిత్రకవి సింగరార్యుని విల్హణీయ 
మీకాలమందలివే. పైడిపెద్ది కృష్ణకవి యనువాడు పైకమిచ్చి తనపేరు వ్రాయించు 
కొన్నను, కొంటెచిత్రకవి ఆశ్వాసాంతమందు గర్భకవిత్వములో తన పేరు నిరికించు 
కొన్నది మొదట కనిపెట్టినవారు శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి కళా ప్రపూర్ణులు. ఈ 
కాలములోని తాళ్ళపాకవారి పరమయోగివిలాస ముత్తమ గ్రంథజాల మందలిది. 


విజయనగర పీఠము చంద్రగిరికి పోయెను. తెనుగు సరస్వతి తంజావూరికి 
మధురకు పోయి తుదిమా రచ్చట ఒక శతాబ్దముపాటు నిలిచి యుండెను. ఆ 
కాములోనే చేమకూర వేంకటపతి తెనుగుతల్లి కాళ్లకు నూపురములను దొడిగెను. 
“చేమకూర పసేకాని నస వదలలేదు” అనిపించెను. అతడు బోగము వాడు. 
అయితేయేమి? 


“పన్నిన సత్రబంధమున బాగును నోగును చూడ కీసుచే 
మన్ననమాలి మాకులముమాట దలంతురు, చేమకూర వెం 
కన్నకు లోపమేమి కులమా కవనానకు, వేంకటాద్రి రా 
జన్న గణించి మీరలు దయామతి బ్రోచిన, నాకు జాలదే.” 


కవి వాసిరెడ్డి వేంకటాద్రి నాయునితో బుచ్చివెంకు అను బోగము కవి మనవి 
చేసెను. (చూ. పెదగాడ గంగయ్య - కవుల సంగ్రహ చరిత్ర). 


1600-1800 మధ్యకాలపు “అనంతర (ప్రబంధముగము”లో చేరదగిన వారిలో 
ముఖ్యులు. కిరీటి వేంకటాచార్యులు, బిజ్జుల తిమ్మారెడ్డి, అయ్యలరాజు నారాయణకవి, 
కాణాదము పెద్దన అను కవులు. నానాఫర్షునవీసు ఆస్థానానికి సురపుర సంస్థాన 
బోయరాజుల గురువులగు కిరీటి వేంకటాచార్యులు వెళ్ళగా “కాయ్‌మ్హణతా హే కాయ్‌ 
కర్తాహే” అని మరాటీలో ప్రశ్నింపగా తనకు తెలియని “మ్లణతాహే, కర్తాహే” లకు 
మారుగా వారికి తెలియరాని గీర్వాణములో అప్పటికప్పుడే ఇట్లు పలికెను. 


“కణభయితా హేతర్మే 
ఫణభయితాహే సుశబ్ద గణనోదర్చే 
మందర వృత్తంవర్తే 

శ్రుత్యంత సుధాంబుధౌమహాగర్తే. 2 


ఇతడు తెనుగులో “అచలత్మజా పరిణయము అను ద్వ్యర్థికావ్యాన్ని 


106 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


సుందరశైలిలో రచించెను. (మంజువాణీ ప్రెస్‌.) బిజ్ఞుల తిమ్మారెడ్డి (ఆలంపూరు 
తాలూకావాడు 100 ఏండ్ల క్రిందటివాడు) రంగనల ముధ్రకృష్ణ కవియు కలిసి 
అనర్హ రాఘమును ప్రాఢముగా తెనిగించిరి. అయ్యలరాజు నారాయణ కవి (కర్నూలు 
జిల్లావాడు) హంసవింశతిని రచించెను. ఇది శుకసప్తతి అనుకరణ మైనను సాంఘిక 
చరిత్రకు పనికివచ్చునట్టిది. కాణాదం పెద్దన (గద్వాల 150 ఏండ్లకు పూర్వుడు) 
ముకుందవిలాసము, ఆధ్యాత్మ రామాయణము రచించి రెండవ (అల్లసాని) పెద్దన 
యని తన కాలములో ప్రఖ్యాతుండయ్యెను. కంకంటి పాపరాజుది నెల్లూరు ప్రాంత 
మంటున్నారు. కనకల్లు గ్రామము నాగరకర్నూలు (పాలమూరు జిల్లా) ప్రాంతాలలో 
కలదు. అతని వంశమువారమని చెప్పుకొను వారందు కలరు. వారినుండి వివరాలు 
తెలుసుకొని సేకరించి యుంచిన కాగిదాలు మాయమైనందున ఇదివరలో నీ విషయమై 
చర్చించి యుండలేదు. ముద్దుపళని “అష్టపదులు” చాలా సుందరమైనవి. శృంగార 
(గ్రంథమండలివారు కొన్ని ప్రకటించిరి. కూచిమంచి జగ్గకవి పచ్చిబూతుల చం ద్రరేఖా 
విలాపమును వ్రాసి అది ఉత్తమ హాస్యమనెను. అది జుగుప్ఫాకరము. 


యక్షగానాలకు యక్షుల (జక్కుల) నుండి పేరు వచ్చెనందురు. యక్షులు అక్షస్‌ 
(0౫19) ప్రాంతమువారో లేక యఛీ (౫౬౦౧) అను మంగోలు జాతివారో లేక 
యకైన్‌ (EUxine sea or Blak sea) సముద్ర ప్రాంతపు వారో యైయుందురు. 
ఎటైనా ఆ సంబంధము చాలదూరమే! యక్షులు, గంధర్వులు గానవిద్యా ప్రవీణులని 
ప్రతీతి యగుటచే పూర్వము మనవారు నృత్యయుక్త గానానికి యక్షగానమని పేరుపెట్టి 
యుందురు. సింగి, సింగడు అనునవి చెంచులకు పేళ్ళుగా కదిరీపతి వాడినారు. 
వారు ఎరుకలజాతివారై యుందురు. వారిలోనే యీ యక్షగానాలు 
ప్రారంభమైయుండును. అప్పకవ్యాదులు కూడ యక్షగానాలు వ్రాసిరి. పట్టెంపాపకవి 
నాగరకర్నూలు పట్టెం నివాసి. 30 ఏండ్ల క్రిందట చనిపోయెను. యక్షగానాల 
విధానము, వేషాలు, రంగులు, నృత్యములు, దరువులు, రంగము మున్నగు వివరాలను 
పటాలతోసహో ప్రత్యేక గంథముగా వ్రాయవలసి యుండును. అవిప్పుడు 
మాయమైపోతున్నవి. ఈ పని ఆంధ్ర సారస్వత పరిషత్తు చేయవలెను. 

శతక వాజ్మయమును జనులు నిరాదరించినారు, నిజముగా అందు జీవము, 
హాస్యము, నీతి, భక్తి చాలా యిమిడినది. భద్రగిరి శతకమందు సూచితుడగు 


ధంసాయనువాని గోరి నిర్మలలో కలదు. వాని కోట, వాని కథ అచ్చటనే కలవు. 
గువ్వలచెన్న శతకము మంచి శతకమే. 


ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము 107 


గేయవాజ్మయము ప్రబంధకవుల మూలాన నలిగిపోయినది. “ముది విటులు, 
విధవలంజెలు, పదకవితలు” అని తిట్టినది ప్రాబంధిక కవులే. ఇంచుమించు 100 
ఏండ్ల క్రిందట ఒక ఆంగ్లేయుడు కొన్ని తెలుగుపాటలను ఇంగ్లీషులోకి అనువదించి 
ప్రకటించెను. హిందీ మరాటీ మున్నగు భాషలలో జానపద గీతములను సమకూర్చి 
బహు సంపుటములుగా ముద్రించిరి. మన చిన్ననాటిదగు మంజువాణివారి స్త్రీల 
పాటల ముద్రణతో మనము తృప్పిపడినాము. తందాన కథలన్నియు ఇంచుమించు 
చారిత్రకములే. తెలంగాణమందే మియాసాబ్‌, సోమనాద్రి, రామేశ్వరరావు, రాణి 
శంకరమ్మ (మెదకు), సవై వెంకటరెడ్డి (వనపర్తి, కుమార రాముడు (కంపిలి యువరాజు 
- సవతితల్లి మోహమును నిరాకరించి కాలుసేతులు కోలుపోయిన సారంగధరుడితడే!) 
కర్నూలు నవాబు (తుదివాడు 1834 క్రీ.శ.) మున్నగువారి కథలలో కొన్ని యిప్పుడు 
అరుదై పోతున్నవి. తందాన కథలను సమకూర్చి చక్కని పీఠికలతో ఆంధ్ర సారస్వత 
పరిషత్తువారు ప్రచురింపవలెనని కోరుతాను. బాలనాగమ్మ ఒడ్జెరాణియనియు, ఆమె 
శాపము వల్ల తెలుగునాటనుండి ఒడ్జెస్తీలు రవికలను తొడుగరనియు ఒడ్జెవారు 
చెప్పుకుందురు. నాగరకర్నూలు తాలూకాలోని పానుగల్లు కోట హిందూ ముసల్మానుల 
యుద్దాల రంగస్థలము కాన అదియే బాలనాగమ్మ కోటయగును. ఈ కథ పరిశోధనీయ 
మగునట్టిది. “చెమ్మచెక్క చేరడేసి బొక్క “కొంగరాజు కొండ ఎక్కి కాలువిరిగె” 
వంటి పిల్లల పాటల కర్ణము లేదని జనుల భావనయై యుండెను. వీటిలో ఆయుర్వేద 
చిట్కాలున్నవని మొదట వెల్లడించినవారు శ్రీ వే.తి. రామానుజస్వామిగారు. 


ఛందశ్శాస్తకారులను, అప్పకవి ప్రభృతులను ఈ [గ్రంథమందు తడవ లేదు. 
బహుశా వ్యాకరణాలు, ఛందశ్శాస్తాలు, కవిత్వాలు కావని వదలియుందురు. దండక 
వాజ్మయము చాలా కలదు. భోగినీదండక ప్రశంస వచ్చినది. కర్నూలు జిల్లావాడును 
200 ఏండ్ల క్రిందటి వాడునునగు గండ్లూరి నరసింహకవి సాంఘిక చరిత్రకు 
పనికివచ్చు భాషీయదండకము రచించెను. స్తోతరూపమైన హనుమద్దండకాదులును 
కలవు. 


పై వాక్యములన్నియు శ్రీ ఖం. లక్ష్మీరంజనంగారి గ్రంథాని కనుబంధమే కాని 
మరేదియు కాదని మనవి. గ్రంథకర్తగారు శ్రద్ధతో బహువిషయములను సేకరించి 
సం(గహరూపముగా మన భాషాచరిత్రను పాఠకుల కందించినందులకు ప్రశంసకు 
పాత్రులును, కృతజ్ఞతల స్వీకరింప నర్దులునునై యున్నారు. ఆంధ్రచంద్రికా గ్రంథమాలా 
స్థాపకులును పూజ్యులును నగు శ్రీ మాడపాటి హనుమంతరావుగారు నిరంతర 
సంస్తవనీయులు. 


108 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ప్రజాధికారములు * 
- సురవరం ప్రతాపరెడ్డి 


1938లో “ప్రాథమిక స్వత్వములు” అను పేరుతో నాటి యవసరములను 
బట్టి కొన్ని వ్యాసములు అప్పటి నా గోలకొండ పత్రికలో ప్రకటించితిని. (1949నుండి 
గోలకొండతో నాకు సంబంధము లేదు). ఆ వ్యాసములను కూర్చి “దేశోద్ధారక 
(గగ్రంథమాల” వారు శికింద్రాబాదులో గ్రంథరూపముగా ప్రకటించుకొనిరి. ఆ గ్రంథము 
అచిరకాలమందే అమ్ముడుపోయెను. పదేండ్ల నుండి దానిని పలువురు విచారించు 
చుండిరి. అందుచేత మరల ప్రచురింపక తప్పదయ్యెను. 


ప్రాథమిక స్వత్వములు అనిన అందరికి నర్థము కాదని గ్రంథము పేరు ప్రజాధికా 
రములు అని మార్పు చేయనైనది. రెండవ ముద్రణములో ప్రాథమిక స్వత్వములందు 
లేని (1) స్వతంత్ర భారతదేశమందలి ప్రజాధికారములు; (2) హైద్రాబాదులోని 
ప్రజాధికారములు 1938 నుండి 50 వరకు; (3) ప్రజాధికారములపై నిరోధములు, 
అను మూడు క్రొత్త ప్రకరణములు చేర్చబడెను. రెండవ ముద్రణమయిన తర్వాత 
హైద్రాబాదు ఆంధ్రసారస్వత పరిషత్తువారు దీనిని పాఠ్య గ్రంథముగా నిర్ణయించి 
నందులకీ గ్రంథకర్త కృతజ్ఞతా బద్దుడు. రెండవ ముద్రణ ప్రతులు పూర్తి కావచ్చి 
నందునను మరల నీ (గంథమునే ఆంధ్రసారస్వత పరిషత్తువా రనుగ్రహ దృష్టితో 
తిలకించినందునను మూడవ ముద్రణ యవసరమయ్యెను. భారత రాజ్యాంగమందలి 
ప్రజాధికారములను విపులముగా వివరించుట, వాటిపై సుప్రీంకోర్టువారి తీర్పులు, 
అందుపై భారత పార్లమెంటులో కలిగిన మార్పులు, అధికారములకు సంబంధించిన 
వివిధాజ్ఞలు (రిట్సు) అను వాని వివరణ యనున నిందలి ప్రత్యేకతలు. గ్రంథమందు 
నందందు కొన్ని మార్పులు చేయబడినవి. పాఠకులు వీటిని గమనింతురని మనవి. 


1938 నాటి మొదటి ప్రచురణమునకు పూజ్యులగు శ్రీ డాక్టరు భోగరాజు 
పట్టాభి సీతారామయ్యగారు, ఉత్తమ పీఠికను వ్రాసిరి. దానినిందట్లే ముద్రించినాము. 
శ్రీ వారికి నా అఖండ కృతజ్ఞతా పూర్వక నమోవాకములు. 


xX 1951 


109 


ప్రబంధ పాత్రలు * 


- కేశవపంతుల నరసింహశాస్త్రి 
విద్వాన్‌, శిరోమణి 


శ్రీ శిరోమణి కేశవపంతుల నరసింహశాస్తిగారు రచించిన “ప్రబంధ పాత్రలు” 
అను [గ్రంథము మన ప్రాచీన వాజ్బయమున కవసరమైన ముఖ్య విషయమును 
మనకందించినది. ఉత్తమ ప్రబంధాలను చదువు వాడుక తగ్గుచున్న కాలములో 
పాఠకులకిది మరల జ్ఞాపకము చేయునట్టిది. వీరు గ్రహించిన పాత్రల చర్చలో 
సాహిత్య శాస్త్ర దృష్టిని గూడ బరపినారు. పారిజాతాపహరణములో నారదుడు, 
మనుచరిత్రలో మాయా ప్రవరుడు, వసుచరిత్రలో గిరికా వసురాజులు, నీలాసుందరీ 
పరిణయములో నీల, (ప్రభావతీ ప్రద్యుమ్నములో శుచిముఖి, పాండురంగ 
మహాత్యములో నిగమశర్మ - అతని అక్క అను పాత్రలను గుణించి వివరముగా 
విమర్శించినారు. ఈ పాత్రలలో నారదుడు దేవలోకమువాడు, మాయాప్రవరుడు, 
దేవయానిజాతివాండు, గిరికా వసురాజులు దేవలోకముతో సంబంధము కలవారు, 
శుచిముఖి హంస కావున మనలోకానికంతగా సంబంధము లేనివారు. అయినను 
నారదుని పాత్ర సృష్టిలో చతురత, హాస్యము, సవతుల తగవుల వర్ణనము మున్నగునవి 
మనల నాకర్షించుటచేత అది చాలా రమ్యమైనది. మాయాప్రవరుని నిజ 
ప్రవర-పాత్రాభినయ మొక రమణీయ నాటకము వలె నున్నది. గిరికా వసురాజుల 
వర్ణనలు, వారి (ప్రేమావస్థలు ప్రధానముగా గమనింపందగినవి. 


మనల ముఖ్యముగా ఆనందింపజేయు పాత్రలు నీల, నిగమశర్మ, యతని 
యక్క నీల పౌరాణిక కన్యయైనను ఆమె మన తెనుంగు గొల్లదైనది. అందుచేత 
మనకు మరింత దగ్గరిదైనది. నిగమశర్మయు, అతని యక్కయు సంపూర్ణముగా 


xX 1951 


110 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


నాంధ్రులే. ఆంధ్ర వైదిక కుటుంబ జీవనము సినిమావలె మనకు చూపించిన 
రామకృష్ణుని సృష్టియే యీ ప్రబంధ పాత్ర అన్నిటిలో నుత్తమమైనది. 

కవి, కవికాలము, కవిశక్తి, రచన, రచనలోని విశిష్టత, ముఖ్యముగా పాత్రల 
సృష్టి వానిలో యౌచిత్యము - ఇట్టివన్నియు శ్రీ శాస్త్రిగారు గొప్ప సమర్థతతో 
తెలిపినారు. 

వీరి శైలిలో పటుత్వము ప్రాఢిమి, ధారా శుద్ధి కలవు. గద్య నింత చకంగా 
వ్రాయు వారరుదు. 

వీరి శైలి యీ గ్రంథ ప్రాముఖ్యము నినుమడింపంజేసినది. ఈ (గ్రంథము 
కళాశాల విద్యార్థులకు మిక్కిలి యుపయోగింపంగలదని నా యభిప్రాయము. 


ప్రబంధ పాత్రలు 111 


- పాలవేకరి కదిరీపతి 


ఉపోదాతము 
ఖు 
కవి కాలము 


శృంగారకథలను శుకసప్తతి యను పేరుతో, మనోహరమగు సుందరశైలితో, 
ఆహాదకరమగు వర్ణనలతో, అడుగడుగునకు నవ్వించు సన్నివేశములతో, రచించిన 
యసాధారణ కవియగు కదిరీపతిని గురించి కాని, యాతని గ్రంథమును గురించి 
కాని నేంటివజకు మనకు సమగ్రముగాం దెలియకుండుట యత్యంత విచారకరము. 
ఇంచుమించు 800 ఏండ్ల క్రిందటి గ్రంథమే మనకు పూర్తిగా లభింపకపోవుట మన 
దురదృష్ట మనవలెను. 1909లో మొదటిసారి దొరికినంతవజకు ముద్రించినప్పుడు 
కృత్యాదిపద్యము లేవియు లభించియుండలేదు. అట్టి సందర్భమందు 1921లో నేను, 
మద్రాసులో ఇప్పటి ప్రధానన్యాయమూర్తులును, అప్పటి ఎఫ్‌. ఎల్‌. విద్యార్థులునగు 
శ్రీ పి.వి.రాజమన్నారుగారి సంపాదకత్వమున వెలువడు “కళ” యను మాసపత్రికలో 
శుకసప్తతిని గురించి వ్యాసము వ్రాసినప్పుడు అందలి కొన్ని వర్ణనలను బట్టి యా 
గ్రంథము క్రీ.శ. 1600-1650 ప్రాంతమందు రచింపబడినదని వ్రాసియుంటిని. 
(గ్రంథములో పరంగివారు, ఇంగిలీసులు, వారి 'ముఖాములు” మున్నగునవి పేర్కొన 
బడినందున ఇంగ్లీషువారు క్రీ.శ.1600 నుండియే మన దేశమున వ్యాపార 
మారంభించి యుండినందున కవికాలము నావిధముగా నిర్ణయించి యుంటిని. తర్వాత 
వావిళ్ళవారి ముద్రణము 1985లో వచ్చెను. అందు వారు కృతాదిపద్యములను 
ముద్రించిరి. వాటిని చదివిన తర్వాత నేను కళలో నిర్ణయించిన కాలమందు 
మార్చేమియు నవసరము కాలేదు. నా మొదటి నిర్ణయమే స్థిరపడినది. ఇతని వంశము 


* 1951 - వావిళ్ళ ప్రచురణ 


112 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


వారందరును విజయనగర సామ్రాజ్యముతో శ్రీకృష్ణదేవరాయల కాలము నుండియు 
సంబంధము కలవారై సేనల కధిపతులై చక్రవర్తులచే బిరుదులందినవారై యుండిరి. 
పెదయౌబళరాజు “సమగ్రమహాహవోగ్రనప్తతి నహస్రచాపభృత్‌ సైన్యజిత్‌ 
మదాహితేంద్రుడు.” ఇది అతిశయోక్తియో లేక సహజోక్తియో తెలియదు. కరె 
మాణిక్యరాజు “రామరాయ క్షమావరదత్త బిరుదాంకుండు” రామరాజు “శ్రీరంగరాయ 
దత్తమత్సమకరాధ్వజాఢ్యుండు”. మతి శుకసప్తతి కర్తయగు కదిరీపతి కేవల మాకులపై 
గంటము త్రిప్పినవాడు కాండు. అహితులపై కఠారిని కూడ ప్రశంసాపాత్రముగాం 
ద్రిప్పినట్టివాండు. 

ఈ కవికుల మెట్టిదో స్పష్టము కాలేదు. ఇతడు చంద్రవంశపు క్షతియుడైనట్లు 
తానే తెలుపుకున్నాండు. రాజపదాంతనాములగుట చేత “రాచవారు” అను కులమువారై 
యుందురు. వీరు అలియరామరాజు లేక శ్రీ రంగరాయల వంశము వారైనట్లు 
తెలుపుకొనలేదు. ఆ రాజులవద్ద సేనానులుగా నుండినట్లు మాత్రమే తెలుపుకున్నారు. 


అింకుబొంకుల ముచ్చట 


మనదురదృష్టముచేత శుకసప్తతి పూర్తి ప్రతి యింతవబికు దొరకియుండ లేదు. 
ఆంధ్రభాషోద్దారకులగు శ్రీ వావిళ్ళ వేంకటేశ్వరశాస్తిగారి కృషి ఫలితముగా నిప్పు 
డించుమించు సమగ్రముగా శుకసప్తతి లభించినదనవచ్చును. అందుకు శ్రీ శాస్త్రిగారికి 
ఆంధ్రలోకము కృతజ్ఞతాబద్ధమైనది. ఇదివరలో ముద్రితమైన ప్రతిలో ఉపకథలతో 
సహితము మొత్తం 31 కథలు కలవు. వీటికి 45 రాత్రులు పట్టినట్లు లెక్కించిన 
తెలియవచ్చెది. ఎటుచూచినను 70 సంఖ్య పూర్తికాలేదు. నాల్గవ యాశ్వాసములో 
127 పద్యములే లభించియుండెను. ఇప్పుడు నాల్గవయాశ్వాసము ఇంచుమించు 
పూర్తిగా లభించినది. 70 రాత్రుల వరకు కథ పెరిగినది. దీనినిబట్టి సప్తతియనిన 
70 కథలు కాదనియు 70 రాత్రులని స్పష్టమైనది. 


ఈ శుకసప్తతి కథలు జింకుపోయి బొంకాడిన కథలనియు, అందుచేత స్త్రీలు, 
బాలురు, శిష్టులు, చదువరానట్టివనియు, ఇట్టి పచ్చి శృంగారము గర్భ్భ్యమనియు 
తెనుంగు సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు, ఆక్షేపించుచు వచ్చినారు. ఇది 
విచారకరము. ఈ కథలలో 1వ, 4వ, 11వ, 15వ, 20వ కథలో మొదటి యుపకథ, 
అయిదవ యుపకథ, ఆజవ యుపకథ, మొత్తమేడు కథలు అంకుబొంకులులేనివై 
శిష్టులు చదువదగినవై యున్నది. అట్టివారి కొబికు వీటిని కృత్యాది పద్యములలోం 


శుకసప్తతి 118 


జేర్చి వేరుగా శిష్టప్రతి నొకదానిని ముద్రింపవచ్చును. తక్కిన కథలలో జంకు 
ముచ్చట్లున్నను కవి యెచటను నసహ్య మగునట్టి, లేక జుగుప్పాకరమగునట్టి, 
వర్ణనలను జేయలేదు. శ్రీనాథుని శృంగారనైషధములో హరవిలాసములో, సారంగ 
తమ్మయ వైజయంతీ విలాసములో, క్రీడాఖిరామములో కూచిమంచి తిమ్మకవి 
కృతులలో, బహుప్రబంధ కవుల సంభోగవర్ణనలో నుండిన పచ్చి శృంగార మిందు 
లేనేలేదు. 


అంకుబొంకు, పచ్చి పిచ్చి శృంగారము, నీతిబాహ్యత మున్నగు పదాలకు 
గవితలో నెంతవబకు హద్దుపద్దు లుండవచ్చును? అను విషయమును గురించి బహు 
ప్రాంతములలో చర్చలు జరిగినవి. మన తెనుంగునందు మాత్రమే యిట్టివి కలవని 
తలపరాదు. సంస్కృతములో బహుగ్రంథములిట్టివి కలవు. అచ్చతెనుంగులో నేది 
బూతగునో దానిని సంస్కృతములో స్పష్టముగా నుచ్చరించుట బహుపండితులకుం 
బరిపాటి. మరుగు మాటలకు సంస్కృతము సహాయపడుచున్నదన్నమాట. శిష్టుల 
కేవగింపు గలిగించు కవితలను మహాకవులు కొందబు ప్రతిభాషలో కొంతయైనను 
వ్రాసిరి. ఇతర దేశములందును జనులనీతికి భంగము కలిగించునని కొన్ని 
గ్రంథములను నణచివేసిరి. కాని తతృ్సలితముగా వానికి ప్రచార మెక్కువై యవి 
మతింత వ్యాప్తిలోనికి వచ్చెను. ఇటలీ దేశములో '“బొకాషియో” అను నతడు 
కీ.శ 1353లో అనగా 600 ఏండ్లకు పూర్వము 'డెకామరన్‌ (దశదివసకథలు) అను 
పదిదినాల కథలను నూతింటిని రచించెను. అవన్నియు శృంగార కథలే. ఈ 600 
ఏండ్లలో ప్రపంచములోని ప్రసిద్ధ రచనలు ఆ 'డెకామరన్‌ నుండి ఏర్పడినట్టివి. 


1864లో అమెరికాలోని న్యూయార్ములో అవినీతి విధ్వంసకసంఘ మొకటి 
'డెకామరన్‌' పుస్తకాన్ని నిషేధించుటకై కృషి చేసెను. అప్పుడు న్యూయార్ము నగర 
న్యాయమూర్తియగు ఓట్రిన్‌ (0'8160) ఇట్లు తీర్చు చెప్పెను. “ప్రపంచవిఖ్యాతి గన్న 
సాహిత్యము (61255105) ను ఖండించుట సాధ్యము కాదు. షేక్‌స్పియర్‌, ఛాసర్‌, 
లారెన్సుస్టరన్‌, ఇంకా యితర ప్రసిద్ధాంగ్ల రచయితలు కూడా నిషేదింపదగిన 
వారగుదురు. అన్నియు నట్లుండ బైబిల్‌లోని పూర్వభాగములో (old testament) 
కావలసినన్ని బూతులున్నవి. అది ఇంటింట నుండు గ్రంథము” ఇంగ్లాండులో అమెరికా 
కవి యగు వాల్టు విట్మన్‌ కవితను ఫ్రెంచి రచయితయగు ఎమిలిజోలా రచనలను 
(ముఖ్యముగా 'నానా'యను నవలను) ఫ్లోబర్ట్‌ యొక్క మేడంబవరీ నవలను నిషేధింపం 
జూచిరి. ఇప్పుడిప్పుడు అమెరికాలోని హార్వర్డు, కొలంబియా విద్యాపీఠాలలోను, కొన్ని 


114 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


కాలేజీలలోను, సాహిత్య విజ్ఞానార్థమై 'డెకామరన్‌' పుస్తకాన్ని పాఠ్య గ్రంథముగా 
నిర్ణయించుకున్నారు. ఇట్టి డెకామరన్‌లోని ఒక కథను పూర్తిగా పోలినట్టి కథ 
శుకసప్తతిలోని ఎనిమిదవ కథ సరిపోలినది. డెకామరన్‌లో ఏడవదివసపు పది 
కథలన్నియు కాముకులు చిక్కులలో నిరికి సమయస్స్ఫూర్తిచేం దప్పించుకొన్న శృంగార 
కథలు. అట్టి విధానముకలవే శుకసప్తతిలోని అత్యధిక కథలు, శుకసప్తతి కథలు 
అంకుపోయి బొంకాడిన కథలని ప్రచారము మొదలైన తర్వాత అందజును అదే 
ధోరణిలో పడిరి. ఈ గ్రంథమును కాని, ఇందలి కొన్ని కథలనుగాని పాఠ్యగ్రంథాలలోని 
సంకలనములలో చేర్చరైరి. పిల్లలమళట్టి పినవీరన, అయ్యలరాజు రామభద్రుండు, 
కూచిమంచి తిమ్మకవి, కంకంటి పాపరాజు, కుమ్మరి మొల్ల, గట్టు ప్రభువు, సంకుసాల 
రుద్రకవి, మున్నగువారి కిచ్చిన స్థానమైనను కదిరీపతి కియ్యలేదు. యథార్థముగా 
ఉత్తమకవుల న్రేణిలో కదిరీపతి చేరునట్టివాండు. 


శుకసప్తతి కథలకు మూలము 


తెనుంగులో శుకసప్తతి కథలు అను వొక వచన గ్రంథ మున్నది. దానినుండి 
కదిరీపతి కవిత యేర్పడినదని కాని, కదిరీపతి కవిత కది వచనమని కాని చెప్పుటకు 
వీలులేదు. బహుశః అది యిటీవల రచింపందగినదై యుండును. పద్య కావ్యమునకు 
వచన గ్రంథమునకు చాలా వ్యత్యాసమున్నది. సంస్కృతములో నొక శుకసప్తతి కలదని 
మాత్ర మెరుగుదును. కాని దానిని చూడలేదు. దానిని చూచిన పండితులు దానిపై 
నభిప్రాయ మీయవచ్చును. కథాసరిత్సాగరము ప్రపంచ కథలకు మూలఖని. దానినుండి 
కొన్ని శుకసప్తతి కథ లేర్చడినవి. కథా సరిత్సాగరము (క.స.) లోని లంబకము 2 
తరంగము 4లోని లోహ జంఘుని కథ శుకసప్తతిలోని 17వ కథను బోలినది. 
క.స.లోని లం. 2. త. 5లోని పరివ్రాజికా కథ శు.స. లోని యాజవ కథను బోలినది. 
క.స.లోని లం.2 త. 5లోని శుక్తిమతి కథ శు.స.లోని 14వ కథతో సరిపోలును. ఈ 
విధముగాం గొన్న కథలు కథాసరిత్సాగర మూలకములు. శుకసప్తతిలో విక్రమార్శునికి 
సంబంధించిన 10 కథలు కలవు. అవి విక్రమార్శుని పేర ప్రచార మందుండు 
కథలనుండి గ్రహించియుండును. 'డెకామరన్‌’ లోని యొక కథ శుసప్తతిలోని యొక 
కథను బోలినదంటిని. దీనినిబట్టి యిట్టి కథలు మన దేశము నుండి యూరోపు 
ఖండములో నెంతో దూరమందుండు దేశములందు వ్యాపించెనని తెలియవచ్చెడి. 
సంస్కృత శుకసప్తతి నుండి క్రీ.శ. 14వ శతాబ్ది నుండి ఫార్సీలోనికి “తోటీ? కథలు 
అను పేరుతో తర్జుమా యయ్యెనందురు. దాని నుండి యూరోపు భాషలలోని కీకథ 


శుకసప్తతి 115 


లనువదింపంబడెను. ఒక యూరోపియన్‌ భాషలో నీకథలు (౧౧5620 un Isolde) 
అను పేరుతో ననువదింపంబడెనట! ఈ విషయమును బట్టి క్రీ.శ.1300 లకు 
పూర్వమే మన దేశమందు సంస్కృతములో శుకసప్తతి యుండెనని 'డెకామరన్‌” 
కథలకన్న ముందే మన కథలు వ్యాప్తిలో నుండెననియు, బహుశః సంస్కృత మూలము 
నుండియే కదిరీపతి కథావస్తువును మాత్రము గ్రహింపవలెననియుం జెప్పవచ్చును. 
కాని కథలలోని పాత్రధారులందరు తెనుంగువారే. వారును కదిరీపతి కాలమువారే! 
ఈ విధానమును కవి యవలంబించి మనకు మహోపకారమొనర్చినాండు. 'డెకామరన్‌' 
తర్వాత ఫ్రాన్సులో “హెప్టామరన్‌ అను శృంగార కథలు పుట్టెను. అవి కూడ యిట్టి 
కథలే. ఆ 'హెప్పామరన్‌'కు కూడ 'డెకామరన్‌' వలె అధికవ్యాప్తి కలిగెను. ఈ విధముగా 
పై కథలన్నియు శుకసప్తతి కథల సబ్రహ్మచారులని యెజుంగ వలెను. 


శుకసప్తతిలోని విశిష్టతలు 


1. శైలి:- శుకసప్తతి శైలి యందటికిని యర్ధమగునట్టిది. నిఘంటువు ఆపేక్ష 
కలిగింపనట్టిది. అతిసరళము, అతి మధురము. కథ రమ్యముగా నడిపించుట కెట్టి 
భాష వాడవలెనో యట్టిదే వాడినాండు. మనము వచనములో సయిత మంత 
ధారాళముగా వ్రాయజాలము. తెనుంగులో ప్రబంధయుగమందు వ్రాసిన కవితలన్నియు 
కఠినమగు శైలిలోను, ఉగ్రేక్షాతిశయోక్తులతోను, శబ్దాలంకారములతోను, ద్వ్యర్థుల 
తోను ఒకే విధమగు నొకే సమయములతోను నిండినదై, ఆనందం నిచ్చుటకు 
మారుగాం గ్రేశము నిచ్చునట్టిదై యుండెను. ప్రబంధముల కథలు కూడ కవియొక 
ధోరణిలోనివి. ఒకయూరును ఒకరాజు ఏలెను. అతండు వేంటకుం బోయెను. ఒక 
కన్యకను చూచెను. ఉభయులకు విరహతాపమయ్యెను శైత్యోపచారములు జరిగెను. 
చచ్చునంతపనియై యెటులో యుభయులకు సమాగమయ్యెను వారి పెండ్లియు 
నిషేకమును నయ్యెను. ఇది కథ. మధ్యమధ్య నష్టాదశవర్ణనలు నింపుట, స్త్రీ వర్ణన 
యొకేమాదిరిగా నుండుట. ఇదంతయు కవుల భావ దౌర్భల్యమును, క్షీణదశను 
తెలుపునట్టిది. ఒక దిక్కున అప్పకవి యపూర్వ నిబంధనలు చేయుచుండ 
నదేకాలమందు మరొకదిక్కు కదిరీపతి యా నిబంధనలను తృణీకరించి స్వతంత్రుం 
డై కబ్బమును రచించెను. 


తెనుంగులోం గథలు వ్రాసినవారు ట్రేళ్ళమీంది లెక్కవారు. 1. పింగళ సూరన; 
2. మంచెన; 3. వేంకటనాథుండు; 4. జక్కన; 5. కేతన; 6. గోపరాజు; 7. అన్నయ; 
8. కదిరీపతి; 9. అయ్యలరాజు; 10 నారాయణకవి కథలను వ్రాసినట్టివారు. 


116 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


వీరందజును చక్కగా రచించినవారే. అందులో మంచెన, కేతన, కదిరీపతి రచనలే 
యుత్తమమైనట్టివి. 
ఉ. కారుమెరుంగు రాచిలుక, కస్తురివీణ, పదారువన్నెబం 
గారము, రస్తుకుప్పె, తెలిగంబుర, వెన్నెలలోనితేట, యొ 
య్యారపుండెంకి, యందముల కన్నిటికిం దగుపట్టుగొమ్మ, సిం 
గారపుదొంతి, యైనకులకాంత నయో యెడబాయనేర్తునే. (1వ కథ) 


అనుచో నచ్చతెనుంగు పదాల కూర్చు నెంతసాగసుగాం గావించెనో గమనించుం 


ర్‌ 


పా. మంజుల ద్రుమలతా కుంజపుంజస్థలీ 
ఘుటఘుటార్భటి లుఠత్మిటి కులము (2వ కథ) 


క. కుముదబిలంబను నొకపుర 
మమరు సురవ్యజనితధ్వజానీక మద 
భమద ప్రమద ప్రమదా 
సుమదామకటాక్షజనితసూన శరంబై (15వ కథ) 


ఇత్యాదులందరి సంస్కృత సమాజాలకూర్పీకవి యుభయకవిమిత్రుందని 
తెలుపుచున్నది. చిత్రకళా పరిణతింజెందిన చిత్రకారుండు తన కుంచెతో రేఖల గీసి 
రంగులనుంచి యెట్లు మనోహర దృశ్యముల మనయెదుటంబెట్టునో యటులే యీ 
కవియుం గొన్న సుందరానుగుణ్య పదములతోం దానువర్ణించిన వ్యక్తిని గాని 
వస్తువునుగాని మనయెదుట ప్రత్యక్షమగునట్లు చేయును. ఒక పిన్నది క్రమక్రమముగా 
నెదిగి పెద్దదైనదనుటకు - “అంతనది యంతయె యింతయై వినూత్న పేశలాకారయై 
మించి పెండ్లి కెదుగ” అని సంగ్రహముగా చిత్రించి నిరూపించెను. ఇతర కవులైదు 
పద్యాలలో వ్రాసినను మనసులో హత్తుకొనిన దృశ్యము నయిదు బిరుదములతో 
సరిపుచ్చినాండు. మేఘము కొద్ది కొద్దిగా పెరింగి యాకాశమంతయు నిండుకొనుటను 
“అపు డొక్కించుక మబ్బు గానబడి యింత, యంతయె, మించి, విష్ణుపదంబంతయు 
నాక్రమించి” అని మనోహరముగా చిత్రించి చూపించెను. 


2. నుడికారము:- ఇతని శైలిలో జాతీయములు నిండుగాంగలవు. ప్రాచీనులు 
జానుతెనుంగున కుత్తమస్థానమిచ్చిరి. ఈ కవి కవితయంతయు జాను తెనుంగే. 


శుకసప్తతి 117 


తలవెల్టిగొని, పులిపులియయ్య, నలినలియయ్యె, గులగులయయ్యె; తుకతుక, సవసవ, 
పిలపిల, కడుపుచుమ్మలుచుట్ట, పంటపగబట్టి, పుడకలు విరిచిన, చింతాకు 
ముడుగుతరి, బుడిబుడియేడ్డు, తక్కులుతక్కు కనకన నిప్పులు, నీదు శౌర్యము 
గూలన్‌, బలబలవచ్చు, పొరపొచ్చెము, గాజుగడపికట్లు, గ్రుక్కు మిక్కనక, మెరమెరలు, 
కుంటిసుంకరి బెదిరింపు, (ప్రేగులోపలితీట, దట్టిగట్టు, తలతలమని, పదింబదిగ, 
నీళ్ళు నమలిన, లేదుబంతి, తలవాకిట కాంపురమయ్యె, జోకల రేకల, ఇల్లు పట్టక 
తిరిగెడు, నేలమాలెలు ద్రవ్వు, లోన లొటారము, ఇట్టి వెన్నని చూపవలెను. ప్రతి 
పుటలో నిట్టివి నిండియున్నవి. 


ఇతని కవితలో సామెతలకుంగూడ కొదువలేదు. నక్కగన్న వాండెల్ల వేంటకాం 
డు, విపదిధైర్యమాథాభ్యుదయేక్షమా, కంచంబు చెంతపిల్లి కరణి, చనుమనుంచు 
ద్రోయ విస్తరి చినిగెడు నన్నట్లు, తిరుకొళములోనంబడిన కోంతిచందమున, 
దడిగరవబోవు వేపిచందమున, కుంభంబుమీంది పొట్టేలు (క్రియన్‌, స్వామి దోహమిదం 
భారం, తెగువయే దేవేంద్రపదవి, మగడొల్లని యాసతిని మారియొల్ల ధనంగన్‌, 
అడుగువాసినచో నక్మరవాయు, ఇట్టి సామెత లెన్నియో యీ కవితయందిమిడి 
యున్నవి. 

8. హాస్యరసము:- సంస్కృతాంధ్ర సాహిత్య శాస్తములందు హాస్య రసమును 
గురించి నిర్వచించినారు. కాని రెంటను హాస్యరసమును తగిన రచనలు కానరావు. 
తిండిపోతు విదూషకుని చచ్చుమాటలు హాస్యజనకములు కాకపోయెను. బూతు 
మాటలతో వర్ణనలతో భాణాదులందు, చాటువులందు, హాస్యము నుత్పత్తి చేయం 
జూచిరి. అది జుగుప్పగా మారెను. మొత్తము తెనుంగు వాజ్మయములో కదిరీపతివలె 
చక్కని హాస్యమును పోషించిన కవి యింకొకండు కానరాండు. 


సీ  వలుదలై మెరయు పార్వజపు ముద్దలవంటి 
వలిగుబ్బ లెన్నడు వ్రచ్చికొందు 


గీ. అనుచు దోరుచు నవ్వుచు నాడికొనుచు 
సారె గేరుచు చూచినవారు వీని 
పుట్టు కిష్మింధలోను గాంబోలు ననగ 
వాసుశర్మయు నాత్మగేహమున కరిగె (14వ కథ) 


118 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ర్‌ 


2 


అవునషే నను వివాహముగమ్ము విద్వాంసు 
రాల వయ్యెదవు శీతాంశువదన ..... (4వ కథ) 


ఈ పద్యాలలోందేలికయగు హాస్యము కలదు. 


కనుచాటుతిండి నడిపిన 

పనులం గండలును బెరిగి బకుతండ్రి, హిడిం 

బుని కొడుకన, గణనాథుండు 

ఘన బలమున బిరుదు జెట్టికైవడి మెలగున్‌... (10వ కథ) 


దాని నుతియింప దరమౌనె, తాటకావ 
ధూటి తల్లియు, పూతనతోడ బుట్లో... (17వ కథ) 


ఇందలి యుపమానము లెంత చక్కగా నిమిడినవో గమనింపందగినవి. 


తగిలించుకున్న పిమ్మట 
నిగిలించుటె కాని కార్య మేమున్నది... (11వ కథ) 


అక్కట పొట్టచించిన నొకక్షరమైనను రాదు పెక్కులుం 
డక్కులుగాని యమ్మనినడమ్మననేరడు... (14వ కథ) 


“పోలిరెడ్డికి మగపోడిమిలేదుగా, గాది కేలాగున కడుపు నిక్క” 
“వదరకే మగవారు వచ్చెద రదె చక్క జెక్కుకో పయ్యెద చెజగుగొంగు” 
“ఓసి లేవే మల్లి! వేసాలు సేయకు, మగవార లెరుగనిమర్మ మెద్ది” 

“నీ కేటిసిబ్బతినెరరాగవై మించి, యడగద్రొక్కినదాన వత్తగారి” 

“పెద్ది! వినలేదె! మనసుబ్బ పెరటిగోడ 

దాటగా మాను గనె నటి, “యేటి సుద్ది, 

యెసగి మగడొల్లకున్న నదేమి సేయు”, 

ననుచు కసివోవ బలుమాటలాడికొనుచు. (14వ కథ) 


ఇట్టి సన్నివేశములందరి హాస్య మానంద దాయకమైనది. ఒక స్తీ తన భర్తను 


పురికొల్పుటకై “చిబ్బుబుస్సనుచు నసూయాక్రాంతయి, 


గీ. 


చట్టితోం జట్టి పగులంగం గొట్టి తనదు 
పదరులకు నింటిబలుకుక్క లదరికూయ 


సప్తతి 119 


నడరు భయమున గ్రుక్కుమిక్కనక వెనుక 
వెనుక కొదిగెడు తన ప్రాణవిభుని జేరి 


ఇట్లనెను 


“పొరుగింటి పద్మినీసతి, గిరుకుచు మట్టియలు గిలుకుగిలు కని నడువన్‌ 
మెరమొరలు పుట్టవే కాంపురమేమిటికి మగండు పొట్టపోయకయున్నన్‌” 
(20వ కథలో 1వ ఉపకథ) 


“గిరుకుచు మట్టియలు గిలుకుగిలుకని నడవన్‌” అని చదువగానే యా స్తీ 
ప్రొఢ యనియు, ముత్తెదువ యనియు, వయ్యారి యనియు, గల్లుగల్లుమని మట్టెల 
కలస్వనముతో మన సమీపమందే నడిచి వెళ్ళినట్లనిపించక మానదు. కథా సన్నివేశ 
ములందు, వర్ణనలందు, ప్రతిపుటలో నుత్తమహాస్యమును నింపిన ఈ కవిత మన 
తెనుంగు సారస్వతములో క్రొత్త పద్ధతి! 


4. లోకానుభవము:- కదిరీపతి లోకానుభవ మసదృశమైనది. అతండు తాను 
వర్ణించు విషయములను సమగ్రముగా పరికించి గమనించి (keen observa- 
tion) నట్టివాండు. ఒక యువతి తన భర్తతోం బుట్టినింటికి వెళ్ళక యెన్నో 
యేండ్లయ్యెననియు తన తల్లిదండ్రుల యొక్కయు నన్న యొక్కయు గుర్తే 
మరిచితిననియు రాత్రి పల్ముటను నరుగుపై వండిన తెరువరి విని మరునాండామెయన్న 
నని చెప్పి యింటిలోనికి పోంగా నాకులట తన భర్తను నమ్మించుటకై కృతకసోదరునితో 
నెన్ని మాటలు మాట్లాడెనో చూడుండు - 


సీ మన యమ్మకడుసుఖమ్మున నున్నదే, యయ్య, పెద్దవాండయ్యెగాం బేర్మి నతని 
బోషింతురే మీరు పొరచూపులేక నా, యరిది చెల్లెలివచ్చి యత్తవారు 
తోడ్మనిపోయిరే, దూరంబుగానయే, వార్తయు వినము మా వదినె వేక 
టని వింటినే బిడ్డగనియెనో మగవాని, గనియెనో యదిమేలుగాక యాడు 
దానవై పుట్టి మిమ్ముజడ గాన కిట్టు 
లేను బడుపాటు చాలదా, యొన్నదడైన 
దలతురా నన్ను మీరు డెందంబునందు 
నేల తలతురు, మరచిపోతిరి నన్ను. 


చ. చెలియలి పెండ్లి చేసితిరి, చిల్లరపబ్బము లెన్నియినశో 


120 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ఖిలె నను నెన్నడైన బిలిపించితిరే బిలిపింపకున్న నే 
మలరెడుకూర్మి నాండుపడు చాసపడుంగద యంచు పచ్చపో 
గులుగలచీర యంప నొనగూడకపోయెనె యేమిచెప్పుదున్‌. 


గీ. ఇపుడుమీ పుణ్యమున నాకు నేమికొదవ 
యుండె నేను ధరింపగా, నొకరి కీయ 
గలదులే యందులకు నంటగాదు మీద 
యాతిదాక్షిణ్య మిటువంటిదంటి నింతె (15వ కథ) 


ఆ చతురత వచ్చినవాని నోరు తెరువనీయకయే మీంద మీంద ఇన్ని కొట్టి పెట్టినది! 
కవి వర్షర్తువును వర్ణించినా “గొంగడి ముసుగుతో గొల్లలు చట్రాతిపైని బందారాకు 
పరిచికొనగ” అనును. రాటమును వర్ణించినప్పుడు దాని యంగాంగములన్నియు 
తెలుపును. మద్యపానమునకై వెళ్ళువారు “తమ మునిచెరగు లందుగాసుదుడ్దును 
బంగారుపూస వెండి తునక, మొదలింటి చిరువాడుగొనిన దెల్లగొనుచు” వెళ్ళిరనును. 
సంక్రాంతిని వర్ణించుచో “ఇంక నాల్లావంబు లిడనైతి గాయంచు గుమ్మరి నెమ్మది 
గుండికొనగ” అనును. 


5. స్వాభావిక వర్ణనలు:- కవి లోకానుభవము అతని వర్ణన లందంతటను 
వ్యక్తమగును. తన కథలలో 1 కొరవంజిని, 2 రెడ్డిని, ౩ తురకజవానును, 4 చాకలిని, 
5 జెట్టిని, 6 కోమటిని, 7 పురోహితుని, 8 గొల్లను, 9 జోగురాలిని, 10 బోగము 
దానిని మున్నగువారిని వారి వ్యక్తిత్వము కేలోపమును గావింపక వారి భూషణములను, 
వస్త్రములను, కట్టు, బొట్టు, వేషాదులను సమగ్రముగా వర్ణించి మనకు ప్రత్యక్షముగాం 
గనిపించునట్లు చేయును. కవికాలమందు తెనుంగుదేశము గోలకొండ సుల్తానుల 
వశమయ్యిను. అందుచేత తెనుంగు దేశమందు తురక జవానులు జనులను భయపెట్టి 
జీవించెడివారు. ఒక జవానును కని యిట్లు వర్ణించెను: 


సీ. మెలిపెట్టి చుట్టిన తెలిఫరంగిముడాసుపై, లపేటాడబ్బు పనులంజెలుగు 
బంగరు వ్రాంతలపట్టుహిజారు, కం, బరుచీనినిమతాని పాడు నొసలు 
తనుకాంతి గనుపింపం దలిరు నంగీజోడు, పలిపెంపు శాలువ వల్లెవాటు 
బడుదలలోన డాబాకత్తివదలుపా, పోసులు గోరంట బొలుచుగోళ్ళు 
నడుమసీలున్న తోలు డాల్ఫెడగుసూప 
నభయముగ వెంట నరుదెంచు నభరువాండు 


శుకసప్తతి 121 


సమరు ముస్తెదుతేజుతో నరుగుదెంచె 
దారుణాకారుందైన యుద్దారుం డొకండు. (14వ కథ) 


ప్రబంధకవుల నాయికానాయకులకు విరహతాపము వచ్చినవారు పడెడు నవస్థ 
యింతంత కాదు. వారు చంద్రుని, వసంతుని, వాయువును, చెడదిట్టుదురు. 
చిగురుటాకులను, కమలపత్రములను, టేకులను, పన్నీటిని, తెప్పించుకొని వాటిపై 
పొరలాడుదురు. కోకిలలను, తుమ్మెదలను, రావించి చీవాట్లు పెట్టుదురు. కదిరీపతి 
నాయికానాయకులందటును సాధారణ జనులే. కావున వారి విరహతాపము కూడా 
సహజసిద్ధమైనట్టిది. ఒక పంచాంగపు బ్రాహ్మణునికి విరహతాపము ముంచుకొని 
రాగా నతనియవస్థ యిట్లుండెను: 
సీ ఒడిలోన పంచాంగ ముంచుకొన్నదిగాన కెటుపోయె ననుచు నూరెల్ల వెదకు 

పనిలేని పనివీథి జనుచుం గ్రమ్మరు నాత్మగ్భహ మంచు నెంచి యిల్లిల్లు దూరు 


అపుడు భుక్తి యొనర్చి యవునషేసంకటితింటినా యని యింటితెరవ నడుగు 
కంతుమాయల నుమ్మెత్తకాయదిన్న పొలుపు సారెకు దెల్పు నప్పుడమి వేల్పు. 


(14వ కథ) 
ఒక గొల్లభామకు విరహతాపము కలిగెను. ఆమె యిట్లవస్థ పడెను: 


అదలించి పిదుకని యావు లుండగ వేగ, దోహనధేనువు దూడవిడుచు 
దానలోపల పచ్చిపాలుండ మించి చే, మిరియిడ్డ పాల్పొయిమీందబెట్టు 
పేరి పక్వంబైన పెరుగుండ గవ్వంబు, పులిచల్లలో నుంచి చిలుకబోవు. 


రై 


(16వ కథ) 


ఈ కవి శబ్బాలంకారముల జోలికి పోలేదు. మారుమూల పదాలను వెదకి 
వెదకి వేయలేదు. ద్వ్యర్భులను బ్రయోగింపలేదు. అందందు వ్యాకరణ విరుద్ధ 
ప్రయోగములున్నను నవి కవి తెలిసియే కావలెనని వాడినవే కావున వాటివల్ల కవితకు 
న్యూనత కలుగుట లేదు. 


9. సాంఘిక చరిత్ర:- 300 ఏండ్ల క్రిందట మన యాంధ్రులెట్లుండిరి; స్రీ 
పురుషుల వేషము లెట్టివి. వారి వస్తములెట్టివి, ఆభరణములెట్టివి వారే పరిశమలందు 
ప్రవీణులు, వారే దేశాలతో వ్యాపారము చేసిరి, వారి వినోదములు, ఆటలు పాటలు 
ఎటువంటివి, గ్రామాధికారుల యొక్కయు, తలారులయొక్కయు అధికారములెట్టివి, 


122 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ఏయే తప్పుల కెటువంటి శిక్షలుండెను. వివాదముల పరిష్మారమెటుల జరిగెడిది. 
శైవ వైష్ణవ మతముల ప్రాబల్య మెంతవజకుండెను, ఏయే దేవర్లను జను లాసక్తితో 
కొలుచుచుండిరి. ఇట్టి యనేక విషయములకీ గ్రంథమొక రత్నాలగని. ఇట్టి గ్రంథాలు 
కొన్ని యుండినందునను మన పూర్వికులకును గురించి కొంతయైనను తెలుసుకొన 
గలిగినాము. 


ఇవి శుకసప్తతిలోని ముఖ్య విశిష్టతలు. కవి తనను గూర్చి తానే యిట్లు 
కృత్యాదియందు వ్రాసుకొనినాండు: 


సీ. కావ్యనైపుణీ శబ్ద గౌరవప్రాగల్భ్య, మర్దాననాసక్తి, యతిశయోక్తి 

నాటకాలంకార నయమార్గసాంగత్య, సాహిత్య సౌహిత్య సరసముద్ర 
సకల ప్రబంధవాసనను వాక్రౌఢిమాన్విత చతుర్విధ సత్మవిత్వధాటి 
లక్ష్యలక్షణగుణశ్లాఘ్యతాపటి మంబు, నైఘంటి కవదానునయనిరూఢి. 
గనిన నీకు నసాధ్యంబె గణుతిసేయ 

ధాత్రి శుకసప్తతి యొనర్పందాడిగోళ్ళ 

ఘనకులకలాప కదురేంద్రు కదురభూప 

చెలంగివాక్రౌఢిచే గృతిసేయు మవని. 


కదిరీపతి యనంతరము నూటేండ్ల తర్వాత వచ్చిన యయ్యలరాజు 
నారాయణామాత్య కవి హంసవింశతి యను కావ్యమును పూర్తిగాశుకసప్తతి 
ననుసరించియే రచించెను. నూర్లకొలది పద్యాలలో శుకసప్తతిలోని వర్ణనలను, 
పంక్తులను, మార్చేమియు చేయక స్వీకరించెను. అయ్యలరాజు స్వతంత్రముగా 
ననుకరణావశ్యకత లేకయే చక్కని కవితను వ్రాయగల శక్తి సామర్ధ్యములు కలవాం 
డే కాని యతనికి శుకసప్తతి పై యపారాభిమానముండినట్లు నిరూపించు కొన్నాండు. 


ప్రకృత తృతీయ ముద్రణము 


శుకసప్రతిని మొట్టమొదటిసారి 1909లో కాకినాడలోని సరస్వతీ పత్రిక వారు 
ముద్రించిరి. ఆ ముద్రణమును గురించిన విశేషములు మొదటి ముద్రణ పీఠిక 
నుండి వెల్లడియగును. తర్వాత 1935లో వావిళ్ళ వారసమగ్రమగు కృత్యాధిపద్యము 
లతో చక్కని యచ్చుతో రెండవ ముద్రణము కావించిరి. ఇప్పటి యీ ముద్రణములోం 
బూర్వముద్రణములలోని తప్పులు సవరింపనైనవి. మటియు కృత్యాది పద్యములు 


శుకసప్తతి 128 


సమగ్రముగా ముద్రితమైనవి. పాఠాంతరములు కొన్ని యాయబడినవి. శుకసప్తతిలో 
నించుమించు 100 పదములర్థము కానివై యందు బహుళ పదములు నిఘంటువులలో 
లేనివై యున్నవి. అట్టి పదములలో 90 పదముల కర్థనిరూపణము చేసి గ్రంథాంత 
మందకారాదిగా ముద్రించనైనది. 


ఈ ముద్రణమువజకు కావ్యమందు కొరవడిన భాగాలు లభించుట యత్యంత 
ముదావహము. 


1935లో క్రీ.శే. టి. శివశంకరంపిళ్ళెగారు తమ అళియ రామరాజు పుస్తకములో 
శుకసప్తతిలోని కృత్యాది పద్యాల నుదాహరించినది చూచి వారికవి యెచ్చట లభించెనో 
వ్రాసి తెలుసుకొని వారిని తొందరపెట్టి మరల పంపుదునని నమ్మకము కలిగించి 
కృత్యాది పద్యాలను తెప్పించుకొంటిని. అనంతపురము జిల్లా కదిరి తాలూకాలోని 
పాతర్లపల్లె గ్రామ నివాసులగు శ్రీ అంబటి వేంకట రమణప్ప శ్రేస్టిగా రనువారివద్ద 
నుండి యాపద్యాల ప్రతిని శ్రీ పిళ్ళె గారు సేకరించి పంపించిరి. మార్చి 1935లో 
వానిని నేను వ్రాసిపెట్టుకొని (్రేష్టిగారి ప్రతిని తిరుగ పంపితిని. “నా ప్రతిలోని 
పద్యాలను ముద్రించునప్పుడు నా పేరు ప్రకటింపుకొనుడు” అను శ్రేష్టిగారి కోరికను 
పరిపాలించినాను. 


శుకసప్తతి 17వ కథలో 


“అంతలోననె శాలివాహను దివాణమునకునేంగుటకై బంధుజనులు గొలువ” 
అనియు, నందే “ధరశాలివాహనుండను” అనియు కవి వర్ణించినాడు. శాలివాహనుని 
కాలపు కథాసరిత్సాగరమునుండి కథలను పెక్కింటిని స్వీకరించినట్లు ఇవి సూచించును. 


ఇప్పుడు లభించిన భాగమునుబట్టి కవి నాల్గాశ్వాసములలో (70) రాత్రులలో 
కథలను చిలుకకు చెప్పించెననియు స్పష్టమైనది. 

ఆంధ్ర వాజ్మయమున విశిష్టస్థానమును బొంది శిరీషకుసుమ పేశలమై గులాబీ 
గుమగుమలతోం గూడినదై ఉత్తమహాస్య రసభరితమై, అత్యంతానందమును కలిగించు 
ఈ శుకసప్తతి సర్వజనాదరణీయమనుటలో నతిశయోక్తి లేదు. 


124 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


యువజన విజ్ఞానము ష్‌ 
- సురవరం ప్రతాపరెడ్డి 


అనేక సంవత్సరములనుండి పెద్దబాలశిక్షను ఆధునిక పద్ధతులకు పనికి 
వచ్చునట్లుగా మార్చి వ్రాయదలచి యుంటిని. ఇంచుమించు 120 సంవత్సరముల 
క్రిందటి పెద్దబాలశిక్ష పల్లెజనులకు చాలా సేవచేసెను. నావద్ద దాని తాలూకు ప్రతి 
ఆద్యంతములు లేనిది యుండగా అందలి కాన్ని నీతులను పద్యములుగా మార్చి 
యుంటిని. 


పెద్దబాలశిక్షను గూర్చిన విశేషములను వావిళ్ళవారు దానిని కొంతమార్చి అందు 
భూగోళ చరిత్ర లేశములను ఇంగ్లీషు కాలమానములను చేర్చి ముద్రించుచు దానిని 
గురించి కొంత తెలిపినారు. 


పెద్దబాలశిక్షను మొదటిసారి క్రీ.శ. 1847లో మద్రాసులో ముద్రించిరి. అట్టి 
1847 నాటి ముద్రితప్రతిలోని పీఠికను వావిళ్ళ వారిప్పటి పెద్దబాలశిక్షలో 
ముద్రించినారు. అది ముఖ్యమైనది కావున దానినిందు పూర్తిగా ఉదాహరించు 
చున్నాను. ఆ పీఠిక యిట్లున్నది: 


“శ్రీమదఖిలభువన భూషణంబగు చెన్నపురంబున నున్న వివేకగుణ సమృద్ధిగల 
శ్రీమంతులచే హిందూవిద్యాసభలో సంస్క లత పండితుడైన పుదూరి సీతారామశాస్త్రి 
చేత నాంధ్రభాషాభ్యాసము నంద దలచిన బాలురకు ప్రథమశిక్షకు నుపయుక్తముగా 
నేర్చరుపబడిన బాలశిక్షయను పుస్తకము. దీనియందు ముందుగా నక్షరసంఖ్య 
మొదలైనవి, తదనంతరము త్రివిధ గుణితము, తదనంతరము నామావళియు, 
తదనంతరము నీతివాక్యములు, తదనంతరము ప్రాస వాక్యములు, తదనంతరము 
దృష్టాంతవాక్యములు, తదనంతరము ద్వంద్వ వాక్యములు, తదనంతరము లెక్కలు 


౫ 1951 


125 


తదనంతరము ప్రభవలు చెప్పబడి యున్నవి. దీనిని క్రమముగా నభ్యాసము 
చేయువారికి సునాయాసముగా నక్షరజ్ఞానముతో నీతియుంగలుగును. మరియు 
బాలురకు ఇంక విశేషమైన బుద్ధి సులభముగా ఉత్పన్నమై కాలానుగుణమైన లెక్కలను 
తేలికగా తెలిసి చెప్పుటకు తగిన సాధకములయిన కొన్ని లెక్కలను, కాలనిర్ణయ 
దినచర్య నక్షత్ర నిర్ణయము మొదలైనవి తెలియుటకు యుక్తమైన కొంచెము 
జ్యోతిశ్శ్ళాస్రమును, మిక్కిలి చిత్రములైన కొన్ని కథలును, ఈ పైన జెప్పిన సీతారామశాస్త్రి 
గారి తమ్ములు పండితులును అయిన నారాయణశాస్తిగారిచేత యేర్చరుపబడిన ప్రతి 
పద్దతికి వేంకటకృష్ణ శాస్తులవారిచేత పరిష్మరింపబడి శాలివాహనశక వర్షంబులు 
1769కి సరియైన సాధారణ సంవత్సర వైశాఖ బహుళ 8 యందు ప్రభాకర ము ద్రాక్షర 
శాలయం దచ్చువేయబడినది. దీని వెల 1-8-0. 1847.” 


పెద్ద బాలశిక్షను కొంత పరిష్కరించి వావిళ్ళవారు ముద్రించినను అది 
చాలదనియు ఆ పద్ధతులపైననే కొత్త గ్రంథము వ్రాయవలెననియు డిసెంబరు 
1945లో సంకల్పించి ప్రకరణములను విభజించుకొని సంగ్రహముగా కొంత 
వ్రాసితిని. దానికి “కొత్త బాలశిక్ష” అని పేరు పెట్టితిని. 


పలువురు మిత్రులు దానిని చదివి అది కొత్త బాలశిక్ష కాదనియు, వయోజనులకు 
పనికివచ్చునదనియు అందుచేత పేరు మార్చవలెననియు సూచించిరి. అందుపై ఈ 
గ్రంథమునకు యువజన విజ్ఞానమని పేరిడితిని. 


ఈ మధ్య వేసంగిపాఠశాలలు, వయోజన పాఠశాలలు విశేషమైనవి. అందు 
బోధించువారు దొరకుట కష్టమైనది. పల్లెజనులకు, అందు ముఖ్యముగా వయోజనులకు 
ఉపయుక్తమగు రీతిగా ఇందు వ్రాసినాను. సాధారణమగు తెనుగు వచన పుస్తకములను 
నవలలను చదివి అర్ధము చేసుకొను సమర్ధత కలవారై యింగ్లీషు వాసన లేనివారుగా 
నుండు జనులకు పనికివచ్చునట్లుగా గుర్వపేక్ష లేనట్లుగా వీలైనంతవరకు సులభముగా 
వ్రాసినాను. ఇందు నా ప్రతిభకాని సమర్ధతకాని యేమియు లేదు. బహు పుస్తకములను 
చూచి అందలి విషయాలను క్లుప్తపరచి కూర్చినాను. దీనిని ముద్రణకు ముందు 
చూచిన పలువురు నిజానికో, మొగమాటమునకో బాగున్నదని ప్రోత్సహించినందున 
ముద్రణయోగ్యమని తలపవలసి వచ్చెను. అశక్తతవల్ల ముద్రించక అట్లే యింతవర 
కుంచి యుంటిని. 


గోపాలపేట చిన్నరాణీగారగు శ్రీమతి రాణీ లలితాదేవిగారీ సంకలమును 


126 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


తిలకించి యిది గ్రామ జనులకు చాలా యుపయుక్తముగా నుండునని తలచి దీనిని 
ముద్రించుటకై తొందరపెట్టి ప్రోత్సహించిరి. వారికి కృతజ్ఞతా బద్దుడను. 


అంతలో మా అన్నగారగు శ్రీ సురవరము రంగారెడ్డి గారి షష్టి పూర్యుత్సవము 
1947లో జరిగెను. వారు మా సభ్యుల కోరికపై షష్టిపూర్తి సంచిక నొకదానిని 
ముద్రించుటకగు 1000 రూపాయల వ్యయము ఇచ్చివేసిరి. గ్రామజనులకు పనికి 
వచ్చు గ్రంథమునె నా షష్టిపూర్తి సంచికగా ముద్రించుడు అని వారు కోరిరి. మా 
విజ్ఞానవర్దినీ పరిషత్సభ్యులీ యువజన విజ్ఞానగ్రంథమే వారి కోరికను సమర్థించునని 
అభిప్రాయపడి నన్నీ గ్రంథమును తమ సంస్థ పక్షాన ప్రకటించుటకై ఇయ్యవలెనని 
కోరిరి. దీనిలోని ముఖ్యభాగాలను పరిషత్సభవారు విని దీని నందుకొనిరి. 


యువజన విజ్ఞానము 127 


మన రాజ్యాంగము * 
- పరా వేంకటేశ్వరరావు 


భారత రాజ్యాంగమును గురించి యెన్ని గ్రంథములు వెలువడినను మంచిదే. 
కోట్లకొలది భారతీయులు తమ దేశ రాజ్యాంగ పద్ధతిలోని ముఖ్య విషయముల 
నెరిగి యుండవలెను. ఇది (ప్రతి వారని విధి, 


మన రాజ్యాంగము 26 నవంబరు 1949లో భారతీయ పార్లమెంటులో శాసన 
మయ్యెను. 26 జనవరి 1950లో దేశమంతటికిని వర్తించునట్టిదయ్యెను. ఈ 
రాజ్యంగములో 22 భాగములు, రి అనుబంధములు కలవు. 395 సూత్రములు 
(ఆర్టికల్స్‌) కలవు. మూలమంతయు ఇంగ్లీషులో కలదు. ఇంతటి పెద్ద గ్రంథమును 
తెలుగులో ఉన్నదున్నట్లుగా నెవరును అనువదించినట్లు కానరాదు. హిందీలో మాత్ర 
మనువదించినారు. కాని యందలి సాంకేతిక పదసృష్టి హిందీ మాతృభాషగా 
కలవారికిని నర్ధమగునని తలచుటకు వీలులేదు. అనేక సంస్కృత పదముల 
రూఢ్యర్థములను నూకివేసి తమ “యిష్టు” లను స్థాపించినారు హిందీ వాదులు. 
భారతదేశానికి సంక్రమించిన చిక్కులలో భాషా సమస్యయు దానిలో లీనమైన సాంకేతిక 
పదసృష్టియు చేరియున్నది. ఒక్కొక్క భాషాజను లొక్కొక్క విధముగా సాంకేతిక పదసృష్టిని 
చేయుచుండిన పూర్వము హిబ్రూల మత నిబంధనలో తెలిపిన “బేవిలొ కథవంటిదిగా 
పరిణమించును. అయితే అదడ్డాదిడ్డిగా హిందీవాదులు సృష్టించిన పదములు సరికాని 
వైన తక్కిన భాషలవారేల స్వీకరింతురు? హిందీభాషా సామ్రాజ్య నిరంకుశత్వమును 
తక్కిన భాషలవా రొప్పుకొనరు. 


మన తెలుగులో కూడా శాస్త్రీయ సాంకేతిక పదసృష్టిని చేసి మద్రాసు విద్యాపీఠము 
వారును, ఆంధ్రపక్రికవారును, బెజవాడలో శ్రీ దిగవల్లి శివరావుగారును ముద్రించి 


xX 1951 


128 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


యున్నారు. అన్నియు లోపభూయిష్టములైనవి. ఆంధ్ర సారస్వత పరిషత్తువారి 
యాశయములలో సైన్సులుకాని ఆర్థిక రాజకీయ న్యాయాది శాస్తములకు సంబంధించిన 
సాంకేతికములను సరిగా, విద్వజ్ఞనాంగీకార యోగ్యముగా నిర్ణయించుటయు చేరినది. 
కాని దాని యేర్చాటింకను కాలేదు. మన పత్రికలు కొన్ని కొన్ని మారులు భాషను 
పాడుచేయుచున్నవి. తప్పుడు పదాలకు దొంగ నాణముల వలె “చలామణి” 
అయిపోయినది. 


ఈ రాజ్యాంగములో ఫెడరల్‌, యూనిటరీ, రిపబ్లిక్‌, డెమాక్రటిక్‌, సుప్రీంకోర్టు 
వంటి పదాలు చాలా కలవు. మరియు ఓటు సంబంధములో సింగిల్‌ ట్రాన్స్ఫరబుల్‌ 
వోటు వంటి పదాల చాలా కలవు. ఈ వోటు చిక్కులు నా వంటి లెక్కలు ఎక్కాలు 
రానివాన్ని తబ్బీబ్బులు చేయునట్టివి. ఇంతవరకు మన తెలుగులో 'వోటు” అను 
(గంథమొక్కటే యనుకొందును. దానిని పూజ్యశ్రీ గాడిచర్ల హరినర్వోత్తమరావుగారు 
30 ఏండ్లకు ముందే ప్రకటించి యుండిరి. ఎన్నికలు సమీపిస్తున్నవి. మంచి మంచి 
బి.ఏ.లకే పై రాజ్యాంగ లక్షణ విలక్షణాలు సరిగా తెలియనప్పుడు ప్రైమరీ చదువు 
కొన్నవారు సంతకములు లావక్షరములతో గీకుటకు నేర్చుకొన్నవారు, అదియురాక 
ముద్రలొత్తువారు ఏమి తెలిసికొని వోటు నియ్యగలరు? భారత రాజ్యంగము భారతీయ 
ప్రజలందరి అనుమతి పొందిన శాసనముగా భావింపబడుచున్నది. అట్టి సందర్భములో 
ప్రతి పౌరుడు తన వోటు విలువను గుర్తింపక లంచములకో, మోసాలకో, బలవంతము 
నకో, మొగమాటమునకో, తన వోటును దుర్వినియోగము చేసిన “కొంచెపు పెంటలేరి 
తినుకుక్కుటమున్‌ నిను కందిగింజగా దంచు త్యజంచినంతనె మహాయపకీర్తియె 
నీకు రత్నమా” అన్నట్లుగా మన కిచ్చిన రత్నము విలువ తెలియక గాజుముక్కయని 
పారవేసుకొనిన వారమగుదుము. వోటు నుపయోగించుకొనుట పవిత్ర కార్యము. 
దానిని వ్యభిచరించుట క్షమింపరాని తప్పగును! 


శ్రీ పరా వేంకటేశ్వరరావుగారు (హెచ్‌.సి. యస్‌. ) ఈ గ్రంథమును తెలుగువారి 
ఉపయోగమునకై రచించినారు. ఇది యింతవరకే వెలువడవలసి యుండెను. స్వతంత్ర 
భారతదేశపు ప్రప్రథమపు టెన్నికల సందర్భములోనియ్యది వచ్చుటచేత దీని విలువ 
హెచ్చినది. గ్రంథకర్తలగు శ్రీరావుగారే రచన నుత్తమముగా మెచ్చుకొనునట్లుగా 
ఉపయుక్తమగునట్లుగా రచించినారు. భారతీయ రాజ్యాంగములోని మూడవ భాగము 
మన దేశ శాసనములందే కాదు ప్రపంచ శాసనము లందెల్లను మకుటాయమానమై 
నట్టిది. ఆ భాగమును నొక యవసరమునుబట్టి తెలుగులోని కనువదింప ప్రయత్నించి 


మన రాజ్యాంగము 129 


రెండు సూత్రాలనువదించు వరకుక్కిరి బిక్కిరియె తుదకు ప్రకరణము ముగియు 
వరకు “అయ్యవారిని (వినాయకుని) చేయబోయి కోతినిచేసె” నన్న సామెతకు గురి 
యగుదునని తెలివి తెచ్చుకొని వదిలి వేసితిని. అట్టి కఠిన శాసనములోని విషయము 
లను శ్రీరావుగారు సులభశైలిలో చక్కగా నవగాహనమగు రీతిగా నాకర్సణీయముగా 
రచించినారని యుపచార వాక్యముగా కాక సత్యమునే చెప్పుచున్నాను. 


ఈ సందర్భములో భారతీయ రాజ్యాంగములోని విశిష్టతలను గురించి దాని 
కాధారమైన వెనుకటి భట్టములను గురించి కొన్ని వాక్యాలలో నివేదించు 
కొనుచున్నాను. 


క్రీశ. 1747లో ఇంగ్లీషు వారు ప్లాసీ యుద్ధమును మోసముతోను, మద్రాసీ 
సైన్యాలతోను గెలిచి బెంగాలు దేశము నంతయు పరిపాలించుకొనిరి. ఆనాడు మన 
కత్తి వంగిపోయెను. మరల క్రీ.శ. 1857లో భారతీయులుమహావిప్లవమును 
స్వాతంత్యమునకై లేవదీసి పోరాడి యోడిపోయిరి. ఆనాడు మన కత్తి విరిగెను. 
భారతదేశము పూర్తిగా ఇంగ్లీషువారికి దాస్యము నంగీకరించెను. క్రీ.శ. 1885లో 
అఖిల భారత జాతీయ కాంగ్రెసు స్థాపితమయ్యెను. అదే భారతీయ జాతీయతకు 
నాంది. నాటినుండి జాతీయ భావవికాసము దినదినాభివృద్ధి గాంచెను. యూరోపు 
ఖండములో (ఫ్రాన్సులో జాతీయ (ఫ్రెంచి విప్లవము (1799) నుండియు, జర్మనీలో 
బిస్మార్ము కాలము నుండియు, ఇటలీలో మాక్టీనీ, గారిబిల్టీ (1857) ప్రాంతము) 
కాలము నుండియు, తుర్మీలో 1919లో కమాల్‌పాషా కాలము నుండియు, రష్యాలో 
టాల్‌స్థాయి, లెనిన్‌ (1900 తర్వాత) కాలమునుండియు, అమెరికా (యు. ఎస్‌. ఏ. )లో 
దాని స్వాతంత్ర్య సమర విజయము (1776) నాటినుండియు, ఐర్‌ దీవిలో 1870 
ప్రాంతము నుండియు నేర్చడెను. 


ఈ లెక్కచొప్పున మనమేమంత తీసికట్టుగా లేము. మనమింగ్లీషువారికి 
దాసులమై యుండినను రష్యాలలో జార్‌ నిరంకుశ చక్రవర్తుల రాక్షసత్వాలకు జార్‌ 
దేశీయ ప్రజలు గురియె బాధపడినంత పడలేదు. 


తుదకు 1947 ఆగష్టు 15 నాడు భారతదేశము స్వతంత్ర దేశమయి స్వయముగా 
తనకు వచ్చిన రాజ్యాంగ విధానమే నేర్పాటు చేసుకొనెను. దాస్యబాధ నొందిన 
దేశముకాన ప్రజాధికారముల కగ్రస్థానమిచ్చెను. మన రాజ్యాంగ విధానములోని 
మూడవ యధ్యాయములో ప్రజాధికారములను సుస్పష్టముగా విపులముగావించినారు. 


130 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


ఇంగ్లండున కిట్టి రాజ్యాంగమే లేదుకాని యచ్చట రాజకీయాచారములకు 
ప్రాముఖ్యముండుటచే నివన్నియు నందు కార్యరూపమున నున్నవి. (ఫ్రెంచివారు, 
అమెరికావారును, ఐర్‌వారును నిరంకుశత్వము వల్లను, పరాధీనతవల్లను 
బాధపడినవారు కాన వారు తమ రాజ్యాంగ విధానములో ప్రజాధికారములను 
నిబంధించి యుంచిరి. వారివలెనే మనమును దాస్యవిముక్తిని పొందినందున వారి 
నాదర్శముగా నుంచుకొని వారి నిబంధనల నాధారపరచుకొని ప్రజాధికారములను 
నిబంధించినాము. ఇంగ్లీషువారి రాజకీయ విధానములలో బెరిగి యలవాటు 
పడినందున మన రాజ్యాంగ విధానము ఇంగ్రీషు విధానము ననుసరించినది. 


మనదెట్టి రాజ్యము అన్నది బాగుగా తెలుసుకొనవలెను. రాజ్యాంగ 
విధానారంభమందే ఇండియా ప్రభుత్వము (Sovereign Democratic Republic) 
స్వతంత్ర ప్రజాతంత్ర వైరాజ్యమని పేర్శొనినారు. ఇంగ్లీషులోని రిపబ్లికు పదమునకు 
హిందీలో గణరాజ్యమన్నారని విన వచ్చినది కాని మన ప్రాచీనులు రిపబ్లికులను 
(రాజులేని రాజ్యాలను) వైరాజ్యము లనిరి. బుద్ధ భగవానుని కాలమునకు పూర్వమే 
ఉత్తర హిందూస్థానమందు ఒకటికాదు రెండు కావు బహువైరాజ్యము లేర్పడియుండెను. 
బుద్దుని కాలమందు ప్రబలి అగ్ర రాజ్యములై యుండిన లిచ్చవిక, కునింద, మాళవ 
ప్రముఖ వైరాజ్యముల చరిత్ర ప్రఖ్యాతమైనట్టిదే కదా. అది 2500 ఏండ్లనాటి కథ. 
మరల యీనాడు మన దేశమంతయు వైరాజ్యసిద్ధి పొందినది. 


ఇట్టి రిపబ్లికుయొక్క రాజ్యాంగ స్వరూపము నేటి రాజకీయ పరిభాషలో 
చెప్పవలసినప్పుడు మనది కొంత ఫెడరల్‌ (సమాఖ్య) యనియు కొంత యూనిటరీ 
(ఏకైక) యనియు చెప్పవలెను. మన దేశమును ఇండియన్‌ యూనియన్‌ అనుటచేతను 
పౌరత్వము భిన్న సంస్థానములకు భిన్నములుకాక ఏకైక భారతీయ పౌరసత్వమగుట 
చేతను న్యాయస్థాన విధానము లొకటే యగుటచేతను, సివిల్‌, క్రిమినల్‌ మొదలగు 
శాసనములు దేశమునకంతయు నొకే తీరుననుసరించుటచేతను, అసాధారణ 
పరిస్థితులలో కేంద్రమునకే సంపూర్ణాధికారములు సంక్రమించు నిబంధనలుండుట 
చేతను యూనిటరీ విధానమతికినది. కాని తక్కిన విషయములందంతటను మన 
దేశమునకు ఫెడరల్‌ విధానము నిర్ణయమైనది. 


మన రాజ్యాంగ నిర్మాతలు, ఇంగ్లాండు, రష్యా, ఫ్రాన్సు, అమెరికా, ఐర్‌ మున్నగు 
దేశాల విధానముల దృష్టిలోనుంచుకొన్న వారగుటచే పైవాటిలోని చాయలు పలుమారు 


మన రాజ్యాంగము 131 


మన విధానమందేర్చడినవి. మన ప్రెసిడెంటు (అధ్యక్షుడు) అమెరికావంటివాడే కాని 
యితడు ప్రజాప్రతినిధులగు మంత్రులమాట వినువాడే. అనగా ఇంగ్లాండు రాజువలె 
శాసనబద్దుడైనవాడు. మన సుప్రీంకోర్టు (గరిష్ట న్యాయస్థానము) మరల అమెరికా 
ననుకరించెను. కాని మన కోర్టుకే ఎక్కువ యధికారాలున్నవి. ఇదివరలోని ప్రీవీకౌన్సిల్‌ 
అధికారాలను కలిగి, పైగా రాజ్యాంగ విధాన సక్రమాచరణ విచారణను, ముఖ్యముగా 
ప్రజాధికార సంరక్షణను, చేయునట్టిది. అది సర్వతంత్ర స్వతంత్రమైనట్టిది. 


బహు ఫెడరల్‌ విధానాలలో స్థిరత్వమునకు ప్రాముఖ్యమిచ్చినారు. మన 
విధానములో నట్టి పట్టింపులేదు. (దీనినే ఇంగ్లీషులో “ప్లైక్సిబులొ అందురు). 
అవసరమగుచో రాజ్యాంగ విధానమందు మార్పులు చేయుట కంగీకరించినారు. 
ఇవి సంగ్రహముగా తెలుపదగిన మన రాజ్యాంగ విశిష్టతలు. మన శాసనసభలు 
ఇంగ్లీషువారి రెండు పార్లమెంటు శాఖల యనుకరణములు. రెండు సభలుండుట 
యవసరమాయన్నదీ నాడింగ్రండులో చర్చితమగుచున్నది. లార్లుల శాఖ అనవసరమని 
వాదించుచున్నారు. అటు మన రాజ్యాంగములో రెండు శాసనసభల యవసరము 
కానరాదు. బుగ్వేద కాలములో రాజును శాసనబద్ధముగా చేసినట్టివి సభ, సమితి 
యను రాజకీయ చర్చా సంఘములు. ఈ రెండును ప్రజాపతియొక్క కవల పిల్లలని 
మన ప్రాచీనులు వర్ణించిరి. 


బుద్దుని కాలములో, వైరాజ్యములందును, గణములందును, బుద్ధానంతరము 
బౌద్ధ సంఘములందును ప్రజాప్రతినిధుల యెన్నికలు, వోట్లు, సభాచర్చలు, అధిక 
సంఖ్యాకచ్చందముచే విషయ నిర్ణయమగుచుండెను. బౌద్ధ సభల యెన్నికలలో వోట్లను 
శలాకలనియు, ఛందములనియు పేర్మొనిరి. పాణినీయములో రాజసభను పరిషత్‌ 
అనిరి. అందలి సభ్యులను పారిషద్యులు (1౧4.4) అనిరి. రాజసభతో కూడిన రాజును 
(King in Council) పరిషద్వలుడనిరి. (1/2. 112). అధ్యక్ష వ్యావహారిక, జెపాయిక 
వంటి రాజకీయ పదములును పాణినీయమందు కలవు. 


ఇట్లెత్తిచూపుట యేలననగా, మనకు ప్రాచీనమందు శాసన సభలు, ఎన్నికలు, 
గరిష్ట సంఖ్యా నిర్ణయము, రాజ్యాంగ వ్యవస్థ మున్నగునవి దేశమంతట కాకున్నను 
కొన్ని తావులందుందెనని నిరూపించుటకే! శ్రీవేంకటేశ్వర రావుగారు రచించిన యీ 
[గ్రంథమందు మొదటి 24 పుటలలో ఇంగ్లీషువారి దేశాక్రమణము, వారి పరిపాలనము, 
మన ముక్తిమార్గము సంక్షేపముగా నవసరమున్నంత తెలిపినారు. తక్కిన ప్రకరణాలలో 


132 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


రాజ్యాంగ విధాన ముఖ్యాంశములను సులభముగా నర్ధ్థమగునట్లు వెల్లడించినారు. 


ఈ (గంధము రాజ్యాంగము యొక్క అనువాదము కాదు. ఇది దాని చక్కని 
సమీక్ష 


దీనిని రచించిన శ్రీ వేంకటేశ్వరరావుగారు తెనుగులోని రాజకీయ 
వాజ్మయమునకు సహాయము చేసినారు. దీనిని ప్రకటించిన ఆంధ్ర సారస్వత 
పరిషత్తువారు పాఠకుల ప్రశంసలకు పాత్రులైనారు. 


మన రాజ్యాంగము 133 


భక్త తుకారాం * 
- సురవరం ప్రతాపరెడ్డి 


తుకారామ నాటకమును నేను మొదట మూడు చిన్న అంకములుగా వ్రాసి 
మద్రాసులో నా మిత్రులగు శ్రీ పి.వి. రాజమన్నారుగారు సంపాదించిన 'కళి యను 
మాసపత్రికలో రుధిరోద్గారి మార్గశీర్ష పుష్యఫాల్గుణ సంచికలలో ప్రకటించితిని. 
తుకారామ నాటకమును తెనుగులో మొదట రచించినది నేనే యనుకొందును. తర్వాత 
ఒకరిద్దరు రచించి ప్రకటించిరని వింటిని. కాని వాటిని చదువలేదు. తుకారాం 
తెనుగుటాకీ కలదని వింటిని కాని దానిని చూడలేదు. సికింద్రాబాదులో నా మిత్రులగు 
శ్రీయుత బుచ్చయ్యగారును వారి మిత్రులును జగదీశ నాట్యమండలిని స్థాపించి 
యుండిరి. వారు తుకారామ నాటకమును అయిదంకములుగా పెంచి వ్రాసి 
ఇయ్యవలెనని తొందరపెట్ట నటులే చేసితిని. హైద్రాబాదులో నొక మహారాష్ట 
పరిచితుడు మరాఠీలో తుకారామ నాటకము కలదనియు, అందు మాస్వాజీని 
శాక్తేయునిగా సుందరీప్రియునిగా చిత్రించినారని తెలిపెను. ఆ భావము నాధారము 
చేసికొని నేనును సుందరిని నాకు తోచినట్లు సృష్టించితిని. ఈ విధముగా పెంచి 
ఇంచుమించు 1932లో పై నాట్యమండలి కిస్తిని. వారు దానిని మద్రాసు, గుంటూరు, 
బెజవాడ, సికింద్రాబాదు, మున్నగు తావులలో 12 మారులు ప్రదర్శించిరి. తుకారామ 
ముఖ్యపాత్రధారి శ్రీ బుచ్చయ్యగారే (లాలగూడ రైల్వేలోని యుద్యోగులు) వారు భక్తి 
శాంతరసముల నుత్తమముగా నభినయించిరి. అతని ప్రకృతిలోనే శాంతము, 
వినయము, సమృద్ధిగా గలదు. అతడుత్తమ నటవర్గములో జేరినవాడు. 


నేను మొదట ఈ నాటకమును గ్రాంథికముగా అరసున్నలు, బండిజాలు వదలక 
యథామతి వ్యాకరణ నియమోల్లంఘనము సేయక రచించియుంటిని. కాని 
నాటకమంతయు కృత్రిమము. ఇట్టి పాత్రధారులు సహజముగా మాటలాడని గ్రాంథిక 


xX 1952 


134 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


భాషలో వారిని బలవంత పెట్టి మాటలాడించుటయు కృత్రిమమే యగునని 
భావించుకొని 1945లో వచనములోని భాషనంతయు మార్చి నాటకమును తిరుగ 
వ్రాసితిని. “వచ్చుచున్నాడు”, “చేయుచున్నాడు”, వంటి రూపములను తెనుగువారిలో 
నెవ్వరును వాడుట లేదు. కావున ఇకముందు “వస్తున్నాడు”, “చేస్తున్నాడు అన 
రూపాలను గ్రాంథికముగా భావించుటయే సరసము. “వచ్చారు”, “చేశారు” అనునవి 
చారురూపములు కావు. ఇవి తూర్పు తీరపు జిల్లాలోనే కలవు. రాయలసీమలో 
నందరును “వచ్చినారు”, “చేసినారు అని విలక్షణముగా నేటికిని పలుకుదురు. 
తెలంగాణమందును ఇంచుమించంతే ఇట్టివి బహుఆంధ్రోక్తిమయ ప్రపంచమున 
వాడుకలో నుండు రూపాలు. ఇట్లు చూసి చెప్పుట యేలన నే నవలంబించిన శైలి 
గ్రామ్యము కాదనియు, శిష్ట వ్యవహారమందుండుననియు, ఇదే ఈనాటి 
(గాంధథికమనియు పూని నిరూపించుటకే! 


పద్యాలు, పాటలు, పూర్వాచార పరాయణులకు కన్నీటి తుడుపుగా అల్ప 
సూత్రముగా నుండవచ్చునులే యని యూరపు విమర్శక భావాలను జీర్ణించుకొనిన 
యాంగ్లభాషా విశారదులు వాదింతురు. అతి వాస్తవిక (సరియలిజం) వాదులు, 
పద్యాలు, పాటలు కూడనే కూడవని గద్దించి ఖండితురు. ఏవ్వరేమ్మను తగుపాటిగా 
పద్యాలును, పాటలును, ఉండవలెననియే నేను భావింతును. అయితే అవి 
ఆముక్తమాల్యదా ముక్తములుగా వసుచరిత్ర పుత్రికలుగా నుండరాదు. ఈ దృష్టితో 
కొన్ని పద్యాల నిందుంచినాను. భక్తి రసమునకు కీర్తనలుప్రధానము కావున పాటలను 
రచింపజాలనందున నటులకు పనికల్పించి సూచించి వదలినాను. ఇంగ్లీషులో నటేశన్‌ 
కంపెనీ తుకారాం జీవితము, వావిళ్ళ తుకారాం జీవితము, భక్త విజయము ఈ 
నాటకమున కాధారములు. 


అంకములు, రంగములు అను విభజనము తొలగించినాను. రత్నావళి లోని 
ప్రఘట్టక పదమును రంగములకు మారుగా వాడినాను. 


దీనిని రచించిన పాతికేండ్ల తర్వాత ఈ నాటిక అచ్చులోనికి వచ్చినది. అచ్చు 
ప్రారంభమగుటతోడనే స్థలాంతరము పోవలసి వచ్చెను. అప్పుడు మిత్రులగు పండిత 
శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి శిరోమణి గారికి తప్పులు దిద్దు శ్రమను కలిగించి 
వెళ్ళితిని. శ్రీ శాస్త్రిగారు పద్యాలలో నేను పాటింపని అరసున్నలను బండిరాలను 
సవరించి యుంచినారు. మరియు అయిదారు తావులందు సవరణలు శేసినారు. 


భక్త తుకారాం 135 


వారి యుపకృతికి నమోవాకము లర్చించుకొంటున్నాను. ఈనాటికైనను నాటకము 
ముద్రిత మగుటకు మిత్రులగు శ్రీ బొజ్జం నరసింహులు గారి ప్రోద్బలమే కారణము. 
వారికిని నా నమస్సులు. 


136 సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


xX 
కవి కర్ణామృతము 
- కోట్రిక పుల్లయ్య 


ఈ (గంథమునకు పరిచయవాక్యములు వ్రాయుటకై కవిగారి అభిలాష 
అనుల్లంఘనీయమగుటచే గ్రంథమును స్థాలీపులాకన్యాయముగ చూడగలిగితిని. 


ఈ (గ్రంథము రచించుటలో కవిగారి శ్రమ ప్రశంసనీయము. ఆంధ్ర 
కర్నాటకములందును పాటలు వ్రాయబడినవి. ఆంధ్ర పద్యముల నడక బాగుగా 
యున్నది. కవి పూర్వ సంప్రదాయ పండిత వర్గములో చేరినవాడని విశదమగును. 
కవిగారి కీర్తనలు సనాతనులగు భక్తిపరులకు ఆనందము కలగింపగలవు. 


మ.రా.కోట్రిక బిచ్చయ్య శ్రేష్టిగారు ద్రవ్య సహాయ మొనర్చి గ్రంథమచ్చొత్తించి 
నాడు. మన దేశమున వైశ్యులలో గ్రంథ ప్రచురణమునకు సహాయ మొనర్చువారు 
చాల అరుదు. శ్రీ ్రేష్టిగారు ద్రవ్యసహాయ మొనర్చి కవి గారిని ప్రోత్సహించుట 
ముదావహము. 


137 


